జొయన దేవత సాధన, ఆదాదన 


జీవన దేవత సాధన, ఆరాధన / 3 


జీవన దేవత సాధన, ఆరాధన 


భగవంతుడు చిన్న చిన్న కానుకలతో, పూజలతో, భజనలతో 
(ప్రసన్నుడు కాడు. ఇలా కొలిదే స్వభావం దుష్టులైనవారికి ఉంటుంది. 
భగవంతుడు... న్యాయనిష్థ. వివేకం. కలవాడు... వ్యక్తిత్వంలో 
ఆదర్శవాదమున్నవారిలో ఏ గొప్పదనం. ఉప్పొంగుతుందో, అది 
ఆధారంగానే ఆయన ప్రసన్నుడై తన అనుగ్రహాన్ని వరిస్తాడు. 

విగ్రహారాధన అనేక విధు లున్నాయి. వీటన్నిటి ఉద్దేశ్యం 
'ఒకలే - మనిషిలోని వికారాలను తొలగించి సంస్కారాలను అభివృద్ధి 
చెందించి - దైవానుగ్రహానికి అనుకూలంగా తయారు చేయడం. 


సాధన ద్వారా సిద్ధి పొందడం అనే సిద్ధాంతం అందరూ 
'ఒప్పుకునేదే. ప్రశ్న విమంటే - సాధన ఎవరిని ఉద్దేశించి చేయాలి? 
'సమాధానమేమంటే - జీవితాన్ని దేవతగా భావించి ముందుకుపోవాలి, 
ఇది ఈ చేవితో ఇచ్చి ఆ చేడితో పుచ్చుకునే విధానం లాంటిది దీని 
అధారంతోనే ఆత్మసంకోషం, లోకంలో గౌరవం దైవానుగ్రహం లాంటి. 
అమూల్యమైన వరాలు లభిస్తాయి. 


అధ్యాత్మిక ప్రగతికి కీలకం జీవన సాధన 


అతి సమీపంగా ఉన్నదానిని, అతి దూరంలో ఉన్నదానిని 
నిర్లక్ష్యం చేయదం మానవుని సహజ స్వభావం. ఈ సూక్తి జీవన 


జీవన చేవత సాధన ఆరాధన / 4 
సంవదలోని ప్రతి రంగానికీ అన్వయిస్తుంది. మనం ప్రతిక్షణం 
జీవిస్తుంటాం. కాని దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడము. దీనిని 
సద్వినియోగం చేయటం ద్వారా ఏవ సిద్ధులను పొందగలమో' 
ఆలోచించము. జీవులు జన్మించి కడుపు నింపుకుంటూ, జరుగుబాటు. 
కోసం అవసరాలను పూర్తి చేసుకుంటూ, తుదిశ్వాస విడుస్తారు. సృష్టికర్త 
'ధనాగారంలో సర్వతేష్టమైన కానుక మానవ జీవితం అనే ఆలోచన 
ఎప్పుడో కాని రాదు. ఈ జీవితం భగవంతుని అనుగ్రహము వల్ల 
లభించింది. దీనిని మనిషి సడుపయోగం చేయాలి. తనలోని లోపాలను. 
పూరించడం ద్వారా తుచ్ళుడైన మనిషి మహాత్ముడౌతాడు. విశ్వ 
ఉద్యానవనానికి కుళలుడైన తోటమాలి వలె నీరు పోస్తాడు, 
'అలంకరిస్తాడు. స్వార్థ, పరమార్థాల సరైన జ్ఞానం పొందుతాడు. 
'సంపత్తును సదుపయోగం చేయడంలో మొట్టమొదదిది- పశు ప్రవృత్తుల 
కుసంస్మారాలను వదిలివేసి, నత్ర్రవృత్తులను తగిన పరిమాణంలో 
అలవరచుకోవడం. ఎవరు ఇందులో దర్తీర్డులౌతారో, వారు దేవమానవుల 
కక్ష్యలో ప్రవేశిస్తారు. తమకు తాము మేలుచేసికోవడమే. కాక్క 
అసంఖ్యాకులను తన నావలో కూర్చొనబెట్టి తీరాన్ని చేరుస్తారు. 
'ఇటువంటివారే అభినందనీయులైన, అనుకరించదగిన మానవులు తృప్తి 
తుష్టి, శాంతి అనే మూడు విధములైన ఆనందాలు ఇటువంటీ వారికే 
లభిస్తాయి. 

మానవజీవితం దివ్యత్ర్తి ప్రసాదించిన అమూల్యమైన సంపద, 
దానిని అప్పగించే సమయంలో. అతని పాత్రతపై. విశ్వాస 
'ముంచబడుతుంది. మనుష్యుని ఎదల ఇది పక్షపాతం కాదు. ఉన్నతమైన 
వరం ్రసాదించదానికి ఇది పరీక్ష ఇతర జీవులు శరీరానికి 
"సంబంధించిన ఆలోచనలు మాథ్రం దేస్తాయి. కాని సృష్టికర్త వారసుడైన, 


్తంచవలసి ఉంటుంది. అందులోనే అతని గొప్పతనం, సార్ధకత 
ఉన్నాయి. కదుపు నీంపకోవడదానిక్కీ లోభ మోహాల తృప్తికి మాత్రమే 
తన కార్యక్రమాలను పరిమితం దేసుకొంటే-అతనిని నరపకువ అని 

ఇంకేమని అసగలము? లోభ మోహాలకు అహంకారం కూడా. 
కలిస్తే - పరిస్టితి మరింతగా విషమిస్తుంది, అహంకారం అనేక విదాలైన 
కుట్రలు పన్నుతుంద్కి పతన,పరాభవాల లోయలోనికి ్రోసివేస్తుంది. 
 అహంకారంవల్ల (ప్రేరేపింపబడిన వ్యక్తి అనాదారి. దురాక్రమణదారుడు 
'అప్తతాడు. అతని స్వడూపం భయంకరంగా తయారప్తతుంది. దుష్టుల, 
'దరాత్యుల, నరపిశాచాల స్థాయికి అతదు దిగజారుతాడు. ఈ విధంగా. 
శ్రేష్టమైన సౌభాగ్యానికి ప్రతీక అయిన మానవ జీవితం దుర్గతికి 
కారణమౌతుంది. వరం శాపంగా మారుతుంది. ఈ రెండు మార్ధాలనుంచి 
ఎవరైనా తన కిష్టమైన మార్గాన్ని ఎన్నుకోవచ్చు. మనిషి తన అదృష్టాన్ని 
తానే నిర్బించుకుంటాదు. 

'సాధకులలో భిన్నత్వం కనబడుతుంది. తాము ఇష్టపడిన 
'దేవఠలను వారు ఉపాసిస్తారు. ఆ దేవతల నుండి దయ, అనుగ్రహం: 
ఆశిస్తారు. అందులో ఎంతవరకు సఫలమవుతారో చెప్పలేము. 
ఎందుకనగా. స్థితిలో అంతా యజమాని ఇష్టంపై అధారపడి 
ఉంటుంది. సేవకుడు విధేయతనే చూపిస్తూ ఉంటాడు. కానీ, జీవనం. 
'అనే దేవత విషయం వేరు. తన అభ్యర్థన సముచితం అయితే, అతను. 
సర్వం ఈ కల్పవృక్షం క్రింద పాందగలడు. దానిని మరో తోట పొందే 
ఆశ లేదు. 


దం యొక్క అతి చిన్న రూపం పిండ పరమాణువు, 
(బ్రహ్మాండంలో ఏమి ఉన్నదో అది మొత్తం పదార్షంలోని అతి చిన్న 


(జీవన బేవత సాధన ఆరాధన / 6 
భాగమైన పరమాణువులో కూడ ఉన్నది. సౌరమండలం యొక్క సమస్త 
'క్రియాప్రక్రియలు అందులో ధారణ చేయబడి ఉన్నాయి. విజ్ఞానవేత్తలు. 
దీనిని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇదే సూత్రంలోని రెందవపక్ష 
"మేమంటే - పరమసర్తా అయిన బ్రహ్మాంద దైతన్యం యొక్క దిన్నదయినా. 
సమగ్రమైన ప్రతీక జీవి. వేదాంత దర్శనం ప్రకారం సంస్మరించబడిన 
ఆత్మయే పరమాత్మ తత్చదర్భనం ప్రకారం ఈ శరీరంలోనే సవస్త దేవతలు. 
నివసిస్తున్నారు. పరబ్రహ్మ యొక్క దివ్యశక్తుల సమస్త వైభవం జీవబ్రహ్మ 
యొక్క నిద్రిస్తున్న మండలాలలో సమగ్ర రూపంలో ఉంది. వాదన 
మేల్ళొల్పగలిగితే - ప్రసిద్ధమైన అతీంద్రియ శక్తులు, అజ్ఞాత దివ్యశప్తులు 
'జాగ్సతం, బలీయం, క్రియాశీలం కాగలవు. తపస్వి యోగి బుషి 
మనీషి మహామానవుడు, సిద్ధపురుషుడు ఇటువంటి శక్తులనే కలిగి 
ఉంటారు. శాశ్వతం, సనాతనం అయిన సత్యం ఇది. ఎప్పుడో జరిగినది, 
ఇప్పుడు కూడా జరుగవచ్చు. జీవితమనే దేవతను సాధన చేయడం. 
'చ్వారానే గొప్ప సిద్ధులు పొందవచ్చు. కస్తూరిలేది విషయం గమనించండి. 

'ఐయట వెదకడంవల్ల దానికి అలసట, విసుగు మాత్రమే మిగులుతాయి. 

ఆ సుగంధం యొక్కకేంద్రం తన నాఖిలోనే ఉందని తెలిసినప్పుడు దానికి 
శాంతి లభిస్తుంది. పరమాత్మునితో సంపర్కం కోసం ఎక్కడో వెదకడం. 
వ్యర్ధం. పరమాత్మ ఒక బ్రదేశానికో, ఒక కాలానికో, ఒక శరీరానికో 
'పరిమితుడు కాదు. దానిని అత సమీపంగా అంతఈకరణలో చూడవచ్చు. 

జీవితం మొత్తం దాని ప్రత్యక్ష ప్రకటీకకణ. ఆ పరబ్రహ్మను క్రద్ధతో 
మాత్రమే సాళ్లాత్మరింపచేసుకొనవచ్చునని గీతాచార్యులు చెప్పారు. ఎవరి 
శ్రద్ధ ఎంత గాధంగా ఉంటుందో వారు అంతగా ఆ పరబ్రహ్మను. 
పొందగలరు. ఎవరు తమను తాము ఎలా ఊహించుకుంటారో వారు. 
అలాగే తయారప్పతారని కూడా చెప్పారు. తమను తాను కుచ్చులుగ్యా 


జీవన దేవత సాధన, ఆరాధన /7 
హేయమైన వారుగా తలుచుకుంటే, వారి వ్యక్తిత్వం ఈ విధంగానే మూస 
'పోయబడుతుంది. తమ అంతఃకరణలో గొప్పతనాన్ని నింప్తకున్న వారి 
అస్తిత్వం మానవీయ గరిమతో డొడికినలాదుకుంది. 

పరమాత్మ సర్వసమర్థుడు. ఆయనలో సర్వశక్తులు ఉన్నాయి. 
ఈ శాస్త్ర వచనాన్ని ఈ విధంగా కూడా చెప్పవచ్చు: ఆయన ప్రతినిధి, 
వారసుడు, యవరాజైన మానవుడు కూడా తన సృష్టికర్త విశేషతలను 
కలిగింటాదు. ఆత్మవిస్పృతి అనే అజ్బానాంధకారం తన నిజితిని 
కట్టీవేసినపుడే కష్టాలు ఎదురప్పుతాయి. ఎటువైపు అడుగువేసినా అటువైపే. 
ఎదురుదెబ్బలు తగులుతాయి. కాని అంధకారం తొలగిపోయి వెలుగు. 
చూడగలిగితే - అంతా యథాతథంగా కనబడుతుంది. తన నిజ 
స్వరూపాన్ని తెలుసుకొని సరైన మార్గాన్ని ఎన్నుకోవడంలో ఆలస. 

'జరగకపోవడమే ఆత్మజ్ఞాన ప్రకాశం ఉదయించడం. 

గొరైల గుంపులో పెరిగిన సింహప్తు పిల్ల కథ మనందరికీ 
తెలిసినదే తనచుట్టుప్రక్కల ఉన్న వాతావరణం, ఆదారాలు మనిషిని 
తన సమూహానికి పరిమితం చేస్తాయి. కాని, అత్మజ్ఞానం కలిగినపుడు. 
ఆతృక్త్తి “పద్గోః - బుద్దో! - నిరంజనోసి” అనే సిద్ధాంతాన్ని అక్షరాలా. 
చరితార్థం చేస్తుంది. “మానవుడు దారితప్పిన దేవత” - అనే మాటలో 
'అతనిన్‌ గురించిన నిజమైన న విశ్లేషణను చూడవచ్చు. అతడు సరైన 
దారిలోకి వస్తే అన్ని సమస్యలకు పరిష్మారం దొరుకుతుంది. సమస్తమైన 
'భవబంధాల నుండీ విముక్తి లభిస్తుంది. అజ్ఞానంలో చేసిన ఆలోచన 
వలన జరిగిన పొరపాటును సరిదిద్దుకునేందుకు మోక్షమార్గ మొక్కటే. 
మార్గం. సాలెప్పరుగు తన శరీరం నుండి కారిన ద్రవంతో వలను తయారు 
చేని అందులోనే చిక్కుకొని తిరుగుతుంటుంది. కాని సంతోష 


జీవన దేవత సాధన ఆరాధన / 8 
ఎక్కువైనపుడు ఆ వలను ఒకలిగా చుట్టివేసి మింగివేస్తుంది. హేయమైన 
జీవితం స్వయంకృతం. ఎలా ఆలోచిస్తే, కోరితే అటువంటి పరిస్థితులు 
ఏర్పడతాయి. ఇపుడు వాటీని మార్చుకోవాలనిపిస్తే, ప్రాధాన్యతలు, 
కోరికలు, విధి విధానాలు తారుమారు అవుతాయి. నికృష్పుడు ఉత్పృప్పుడు. 
అవుతాడు. క్షుద్రుని నుండి మహాత్ముడు తయారు కాగలడు. 

“సాధన ద్వారా సిద్ధా అనే సిద్ధాంతం సర్వసమ్మతం. అయితే 
ఎవరికొరకు సాదన చేయాలి - అనేదే తెలుసుకోవాలి. ఇతరేతర 
ఇష్టదైవాల స్వరూప స్వభావాలు మనం ఊహించినట్లు ఉన్నాయో లేవో 
చెప్పరేము. అందులో సందేహించదానికి స్పష్టమైన కారణ మున్నది, 
ఈ విశ్వ వ్యవస్థ అంతా ఒక్కటే. సూర్యుడు, చంద్రుడు, వాయువు 
'సర్వవ్యాష్తములు. భగవంతుడు కూడా సర్వజనీనుడు, సర్వవ్యాపి. మరి 
ఆయనకు అన్ని రూపములు ఎలా వచ్చాయి? ఆయన యొక్క వివిధ 
ఆకారాలను, గుణ స్వభావాలను మనం ఎలా అర్ధం చేసుకోవాలి? సై 
విశ్వాసం నిజమైతే ఆయన స్వరూపం సర్వవ్యాప్తం కావాలి. వివిధ 
మతాలు కారణంగా ఆ స్వరూపం అనేక విధాలుగా ఉంటే, అది విశ్వాసాల 
చిత్ర విచిత్రమైన వ్యక్తీవరణమని భావించాలి. ఇటువంటి దశలో నిజం. 
ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రజ్హకు సైన సమాధానమేమంటే - జీవికాన్నే 
'జీవం కలిగిన, జాగృతమైన దేవతగా భావించడమే; తనపైన పేరుకున్న 
కషాయ కల్మషాల క్షాళనకు ప్రయత్నించడమే. నిప్పుకడికపై పేరుకున్న 
'బూదిద పారవల్ల అది నల్లగా కనబడుతుంది. అ పొరను తొలగిస్తే 
లోపల దాగి ఉన్న నిప్పురవ్వ స్పష్టంగా కనబడుతుంది. సాధన ఉద్దేశ్యం 
ఈ పొరలను తొలగించడమే. గాఢ నిద్ర నుంది మేలుకొలపదం అని 
కూడ దీన్ని వర్ణించవచ్చు. 

అధ్యాత్మ విజ్ఞాన తత్వవేత్తలు అనేక విధములైన సాధనా 


జీవన చేవత సాధన్క ఆరాధవ/ 9 
పద్ధతులను వెలియపరవారు. వాటిని లోతుగా విశ్లేషణ, వివేచన చేస్తే 
తెలిసీదేమంటే - అవి చిహ్నాహ్రజలు తప్ప మరేవీ కాదని; అత్మకుద్ది 
"కొరకు పసిపిల్లలకు అండిందే ప్రతిపాదనలని. పాత్రతను, తీక్షణతను 
'పెంపొందించుకొనడమే యోగానికీ, తపస్సుకూ లక్ష్యం. పాత్రత ఒక 
అయస్కాంతం. అది తనకు ఉపయోగపడే వస్తువులను, శక్తులను. 
సహజంగానే తనవైపునకు ఆకర్షించుకుంటూ ఉంటుంది. మనిషిలోని 
వికసించిన దైవత్వం అనే అయస్కాంతం ప్రపంచంలో వ్యాపించిఉన్న 
శక్తులను, పరిస్థితులను తనవైపు అక్నిస్తూ ఉన్నది, జలాశయాలు లోకుగా. 
ఉంటాయి. అన్ని సదులూ సముద్రంలోకి చేరుతాయి. ఇది వాటి లోతుకు, 
ఫలితం. పర్వత శిఖరాలపైన చల్లదనం పెరగడం వల్ల మంచు. 
పేరుకుపోయిన, ఉష్ణం పెరగటం వల్ల అది కరిగిపోయి, నదుల ద్వారా 
సముద్రంలోకి చేరి ఆగిపోతుంది. ఈ లోతునే పొత్రత అంటారు. 
'పాత్రతను పెంచుకోవడమే సాధనలోని మౌలిక ఉద్దేశ్యం. భగవంతునికి 
ఎవరి ముఖస్తుతి కాని, నైవేద్యం కాని అవసరం లేదు. చిన్న చిన్న 
కానుకలతో చేసే పూజల ద్వారా కాని, భజనల ద్వారా గాని ఆయన 
ప్రసన్నం కారు. ఇటుమంటీ స్వభావం క్షుద్రులలో మాత్రమే ఉంటుంది. 
భగవంతునికి అటువంటి మనస్తత్వం లేదు. అయన న్యాయనిష్ట వివేకం. 
కలవాడు. వ్యక్తిత్వంలోని ఉత్ముష్ణ ఆదర్శచాదం వల్ల ఉద్భవించే గొప్పతనం. 
ఆధారంగానే ఆయన ప్రసన్నుడై అనుగ్రహం వర్షిస్తాడు. ఆయనను. 
'బుజ్జగించడానికి ప్రయాసపదేవారి బాలక్రీక నిరాశే ఇస్తుంది. 
'జుషి అడిగాడు- “కస్మై దేవాయ హవిషా విధేమ”. - అనగా. 
“మేము ఏ దేవుని కోసం భజన చేయాలొ? దానికి ఖచ్చితమైన 
సమాధానం - “ఆత్మ దేవుని కారకు". చింతన, శీలం, వ్యవహరణ - 
అనే గీటురాయిపై ్రేష్టతను సిద్ధింపచేసుకొనే స్టితియే 100 శాతం: 


జీవన చేవత సాధన, ఆరాధన / 10 

న పూలు, పంద్లు పైనుండి రాలిపడి బరువెకృపు. 
'భూమినుంది పేల్చే సారం ద్వారానే చెట్లు పెరిగి పుస్పించి ఫలిస్తాయి. 
'ధ్రేళ్లు మనలోపదే ఉన్నాయి. అవి మన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రభావితం. 
చేస్తాయి. ఈ ప్రచందత ఆధారంగానే ఆ సిద్ధులు - శక్తులు ప్రాప్తిస్తాయి. 
వాటీ ఆధారంగానే ఆధ్యాత్మిక గరిమ, భౌతిక ప్రగతి లభిస్తాయి. లేని 
'పాత్రత ఇవరుల ముందు దేయిదాచి బ్రతిమాలదం వలన లభించదు. 
'ఆ దానమిచ్చేవాడు భగవంకుడైనా సరే. తమకు తాము సహాయం. 
చేసుకొనే వారికీ దరులకు సహాయందేసేవారికీ మాత్రమే భగవంతుడు. 
సహాయం చేస్తాడు. ఆత్మశుద్ధి, ఆత్మశోధన - ఇదే జీపన సాధన. దీనినే 
పరమ పురుషార్థ మంటారు. ఈ లక్ష్యాన్ని అర్థం చేసుకొన్నవారు. 
తెలుసుకోవలసిందేమంటే. - వారు అధ్యాత్మ తత్వజ్ఞానం యొక్క 
'రహస్యాన్నీ, మార్గాన్నీ హస్తగతం చేసుకుంటారు; చరమ లక్ష్యాన్ని చేరే 
'రాజమార్గాన్ని కనుగొంటారు. 


త్రివిధ ప్రయోగాల సంగమం 

గంగ, యమున, సరస్వతుల త్రివేణీ సంగమం తీర్ధం అయింది. 
బ్రహ్మ విష్ణు, మహేశ్వరులు దేవాధిదేనలు, సరస్వతి, లక్ష్మి, కాళి శక్తులకు, 
అధిష్టాన దేవతలు. మర్త్యలోకం, పాఠాళం, స్వర్ణం మూడు లోకాలు, 
గాయత్రికి మూడు చరణాలు. వాటీని వేదమాత,దేవమాత,విశ్వమాత 
అనే పేర్తతో తెలుసుకొనగలం. జీవనశ్రక్తికి మూడు వక్షములున్నాయి. 
అవి చింతన, శీలం, ప్యమహరణ. వీటిని ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి 
అని చెప్పుతారు. వీటిని ఆత్మ, శరీరం, ప్రపంచం అని కూద చెప్పవచ్చు. 
ఈ మూడు వర్గములే మనకు అంతటా కానవస్తాయి. పుట్టుక, పెరుగుదల 
విలయాల రూపంలో ప్రకృతిలోని అనేక పరిణామాలు వీటి ఆధారంగానే. 


జీవన చేవత పాధవ, ఆరాధన / 11 
జరుగుతూ ఉంటాయి. 


జీవితం మూడు భాగాలుగా విభజించబడింది. 1.ఆత్మ 
'2శరీరం ౩.పదార్ధ సంపర్మం. శరీరాన్ని ఆరోగ్యంగా, అందంగా. 
ఉంచడానికి ప్రయత్నం చేస్తాము. ఆత్మను పరిశుద్ధంగా, థ్రేష్టంగా. 
'తయారుదేస్తాము. వైభవం కోసం ప్రపంచం నుంది ఉపకరణాలను. 
సేకరిస్తాము. కుటుంబంతో సహా అన్ని రంగాలూ ఈ పరిధిలోకి వస్తాయి. 
ప్రగతి, శాంతి సువృవస్థితమయ్యే విదంగా ఈ మూడు స్పాయిలు ఉందాలి. 
జీవన సాధన యొక్క సమగ్ర రూపం ఇదే. 

ఈ మూడింటిలో ప్రధానమైనది చేతన. దీనినే అత్మ అని 
చెప్పవచ్చు. దృష్టికోణం దీని స్థాయిపైనే నిర్మాణం అవుతుంది. ఇచ్చలు, 
(భావనలు, శ్రద్ధల ప్రవృత్తి ఎలా ఉండాలో, దిక, రీతి - నీక్షులు వేటిని 
అనుసరిందాలో నిర్ణయించవలసింది అంతఃకరణమే.. దాని 
'కనుగుణంగానే గుణ, కర్మ స్వభావాలు ఏర్పడతాయి. ఏ దిశలో 
వయనించాలి? ఏం చెయ్యాలి? దీని కోసం సంకల్పించడాన్నీ 
'ప్రయత్నించదాన్నీ కూడ ఆత్మిక క్షేత్రమే నిర్ధారణ చేయాలి. కనుకనే, 
ఆత్మబలమే జీవితంలో అన్నిదీకంటే శ్రేష్టమైన సంపద, విజయం. ఇది 
ఆధారంగానే సంయమనం నుంచి జనించిన ఆరోగ్యంతో ప్రగతి 
సాధ్యపడుతుంది. మనసులో ఓజస్సు, తేజస్సు, వర్చస్సు కలిగిన ప్రతిభ 
మెరుస్తుంది. వివధ సంపదలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. ఇందువల్ల 
జీవన సాధనలోని జర్ధం ప్రధానంగా “ఆత్మిక ప్రగతొ అవుతుంది. అది 
పదుతూ లేస్తూ ఉంటే, జీవితం మొత్తం పదుతూ లేస్తూ ఉంటుంది, 
అందువల్ల జీవన సాధనకు కేంద్రం ఇత్మోన్నతి. దీని ఆధారంపైనే శరీర 
వ్యవస్థ సాధనాల సమీకరణ, జన సంపర్మాల మూసను నిర్మించుకోవాలి. 
ఈ విధంగా చేస్తే మూడు కంగాలూ సుష్వవస్లికములు అప్పతాయి 


జీవన చేవత సాధన ఆరాధన / 12. 
జీవితంలో సమగ్ర ట్రగతి, సఫలత, సార్ధకత సిద్ధిస్తాయి. 

ఆత్మిక క్రగతికి ఉపాయం ఒక్కటే - కార్యకలాపాల ద్వారా 
అత్మశక్షణ, దీనిని చిహ్నపూజ అని కూడ అనవచ్చు. మనిషి మనసు. 
యొక్క నిర్మాణం ఎటువంటిదందే - దానికి ఎన్నో విషయాలు తెలిసి 
ఉంటాయి, కాని వాదిని అదరణలోనికి తీసుకురావడం అభ్యాసం ద్వారా. 
తప్ప సాధ్యం కాడు. ఈ అభ్యానమే ఆ ఉపాసనా కృత్యాలు, వీటీనే 
యోగాభ్యాసం, తపశ్చర్య, జపం, ధ్యానం, ప్రాణాయామం, చిన్నాపూజ 
మొదలైన పేర్లతో పిలుస్తారు. వీటిలో అవయవాల కదలిక మనసు 
కేంద్రీకరణ, పూజా సామగ్రి ఉపయోగం ఈ మూడే ఉంటాయి. వివిధ 
మఠ సంప్రదాయాలలో వేరు వేరు పూజా విధానాలు ఉంటాయి. 
అయినప్పటికీ వాదీ ఉద్దేశ్యం ఒకటే - ఆత్మరక్షణ, భావసంవేదనల 
(వ్యాడయ స్పందనల) అభివృద్ధి. ఈ లక్ష్యం లోపిస్తే అది చివ్నాపూకే 
అవుతుంది. ప్రాణం లేని శరీరానికి ఆకారం మాత్రమే ఉంటుంది. కాని 
అది ఏ పనీ చేయజాలదు. ఇదే విధంగా - పూజా కృత్యాలవల్ల, 
'భావసంవేదనలను అభివృద్ధి చెందించే ఉద్దేశ్యం పూర్తి కాకపోతే, 
ఆతృళక్షణ, ఆత్మిక ప్రగతి సాధ్యపడప్తు 

ఈ రోజులలో ఇదే జరుగుతూ ఉన్నది. జనం పూజా 
'పురస్మారాలు మాత్రం ఏదో విధంగా పూర్తి చేస్తారు. కాని వాటితో 
'పాటు భావసందేదనలను కలిపే ప్రయత్నం చేయకపోవటమే కాక, అవి 
అవసరం అనికూడ అనుకోరు. ఫలితంగా - వీజిలో లగ్నమైన వారిలో 
పలువురి జీవితాలలో వికాస లక్షణమే కనపడడు. కేవలం చర్యలద్వారానే 
'దేవకలను ప్రసన్నం చేసుకొన్న, వారి నుండి కోరిన వరములను. 
'పొందాలనుకోవదం అనుచితం. అనుచితమైన ప్రక్రియల వల్ల కోరిన 
ఫలితం. ఎలా వస్తుంది? పరస్పర శ్రువులు ఇద్దరూ ఒకే దేవతకు, 


జీవన దేవత సాధన, ఆరాధన / 13. 

భక్తులు కావచ్చు. వారిద్దరూ తము కష్టమైన కోరికలు కోరవచ్చు. ఇటువంద్‌ 
స్థితిలో దేవత ఎవరి కోరిక తీర్చాలా - అనే సందిగ్ధంలో చిక్కుకుపోవచ్చు, 
అప్పడు జ దేవత లంచగొండి అనీ, ముఖస్తుతిని ఇష్టపడుతుందనీ 
ఆరోపణ వస్తుంది. పూజా కృత్యాలలో పాటు ఇటువంటి ఆలోచన కలవా 
'రెంద కున్నారు? యభార్ధాన్ని అర్ధ చేసుకునే ప్రయత్నం ఎందరు చేస్తారు? 
'గుద్దిగా మూర్చుల నడకను అనుసరించడం వల్ల సమయం నష్టపోవటం. 
తప్ప ఎలాంటి లాభమూ కలుగదు. 

మసం యణ్యా్యాన్ని అర్ధం చేసడోవాలి, అక్మిడ వగతి లబ్మాన్సి 
చేరుకొని, దానితో ఎదతెగని విధంగా కలిసి ఉందే సర్వతోముఖ ప్రగతిని 
'పాందే మార్గాన్ని మనం అనుసరించాలి. 

శరీరపోషూకు మూడు సాధనాలు తప్పనిసరి అవుతాయి - 
1. ఆహారం, 2, జలం, 8, వాయువు, అలాగే- ఆత్మిక ప్రగతికి మూడు. 
మార్గాలను అనుసరించాలి- 1. ఉపాసన, 2 సాధన, 3. ఆరాధన 

ఉపానన అనగా సమీపంలో కూర్చోవడం. ఎవరి సమీపంలో, 
భగవంతుని సమీపంలో. భగవంతుడు నిరాకారుడు. ఆయన విగ్రహం. 
కాన, ప్రకాశం కాని ధ్యాన అనుకూలత కోసం ఉంచబడుతుంది. మూనవ 
అంతఃకరణంతో ఆయన సాన్నిహిత్యం ఉత్సష్టమైన ఆలోచన రూపంలో, 
అదర్భవాద భావసందేదనల రూపంలో మాత్రమే ఉంటుంది. ఇదే భక్తి 
భగవంతుని సాన్నిధ్యం, భగవంతుని దర్శనాల వాస్తవిక రూపం ఇదే, 
సాకార రూపంలో భగవంతుని చింతన చేయాలంటీ-ఏదో ఒక 
విగ్రహంలో ఈ దివ్య సంచేదనబను భావించుకోవాలి. అవిచ్ళిన్నంగా. 
ఆదర్శాలను ఆచరిస్తూ, తన జీవితాన్ని లోక కళ్యాణం కోసం అర్పించిన 
'మహామానవుని కూడా ఇదే విధమైన విగ్రహంగా భావించవచ్చు. 


జీవన చేవత సాధన, ఆరాధన / 4 
చాముడు, కృష్ణుడు, బుర్భడు, గాంధీ మొదలైనవారిని భగవంతుని ఆంశ 
'అవతారాలుగా పరిగణించవచ్చు. వారిని ఇష్టదైవాలుగా పరిగణించి, 
'వారివలె రూపొందడానికి ప్రయత్నం చేయవచ్చు. దీని కోసం చేసే 
పూజను ఉపాసన అని చెప్పవచ్చు. 


రెండవ చరణం - సాధన. దాని పూర్తి పేరు - జీవన సాదన, 
దీనినే స్వభావ నిర్మాణం అనికూడ చెప్పవచ్చు. చింతనలో సంవేదనలను. 
'ఫ్రోగుడేసకోవదం ఉపాసనా రంగంలో జరుగుతుంది. కాని భౌతిక చర్యల 
విధివిధానం జీవన సాధనలోకి వస్తుంది. ఇందులో ఆహార విహారాలు, 
అదార వ్యవహారాలు, సంయమనం, కర్తవ్య పాలన, సద్దుణాల అభివృద్ది, 
'దుద్రృవృత్తుల నిర్మూలన మొదలైనవి ఉంటాయి. సంయమళీలం, 
క్రమశిక్షణ, సువ్వవస్థితమైన క్రియాకలాపాలను ఆచరించడం - ఇదే 
జీవన సాధన. సర్యసులో అడవి జంతువులను సుశిక్షత కళాకారులుగా. 
తయారు చేస్తారు. రైతు ఎగుడు దిగుడుగా ఉన్న నేలను సమతలంగా, 
వ్యవసాయానికి అనువుగా తయారు చేస్తాడు. తోటమాలి క్రమ పద్ధతిలో 
చెట్లను నాది, ఉద్యానవనాన్ని అందంగా తయారుడేస్తాడు. అదే విధంగా. 
జీవితాన్ని శ్రేష్టంగా సదుపయోగం చేయబూనడమే జీవన సాధన. ఇది. 
'జరిగినపుడే ఆత్మలో పరమాత్మ అవతరించడం సంభవిస్తుంది. ఉతికిన 
బట్టకు మాత్రమే రంగు వేయగలము. మంచి నడవడిక కల వ్యక్తీ నిజమైన. 
'భగవద్భక్తుడు కాగలడు. దేప్తని వరాలు ఇటువంటి వ్యక్తుల పైననే 
వరిస్తాయి. స్వర్గం, ముక్తి, సిద్ధి, సంతోషం, తృప్తి, శాంతి వంటి దివ్య 
శక్తులు మంచి నడవడిక కలవారికే లభిస్తాయి. వారిలో సద్భావన, 
అణకువ, సుసంస్మారములు పొంగి పౌరలుతాయి. సామాన్యులుగా. 
ఉంటూనే, ఇటువంటీ వారు మహామానప్తులు, దేవ మానవులు అవుతారు. 

మూడవ చరణం - ఆరాధన దీనిని అభ్వర్లన, అర్భన 


జీవన చేవత సాధవ, ఆరాధన / 15 
అంటారు. దీనినే పుణ్య పరమార్థం, లోక కళ్యాణం, జన కళ్యాణం అని 
'కూదా అంటారు. ఈ ప్రపంచం విరాట్‌ బ్రహ్మ యొక్క సాకార స్వరూపం, 
ఇందులో నివసించే ప్రాణులను, పదార్థాలను, పరిస్థితులను సరైన స్థివిలో 
ఉంచడంలో లగ్నం కావడమే ఆరాధన. సామాజిక జీవి అయిన 
కారణంగా మనిషి వివిధ స్థాయిలలో అందరికీ బుణపడి ఉంటాడు. 
దీనిని తీర్చడానికై అతను దర్శ పరాయణుదై ఉందాలి. 

సర్వతోముఖమైన వ్రగతి కోసం సాధన, స్వాధ్యాయం, 
సంయమనం, సేవ అనే నాలుగు ఆధారాలు అవసరం. జీవన సాధనలో 
స్వాధ్యాయం, సంయమనం; లోక కళ్యాణం కోనం నిరంతర 
'సమయడానం, అంశదానం అవసరమౌతాయి. సేవా కార్యాల కోసం. 
నమయదానం, శ్రమదానం తప్పనినరి. ఇవి లేకుండా పుణ్యం 
సంపాదించే ప్రశ్నయే ఉండదు. సంయమనాన్ని శరీరంలో, మనసులో 
న్వభావంలో స్వయంగా సాధించవచ్చు. కాని, సేవా ధర్మాన్ని 
అచరించడంకోసం సమయదానంతో పాటు సాధనాల దానం కూడా. 
అవసరమౌతుంది. నీ సంపాదన మొత్తాన్ని నీ పొట్టకు, నీ కుటుంబం. 
కోసమే ఖర్చు చేయకుండా అందులో కొంత భాగాన్ని లోక కళ్యాణం. 
"కోసం నియమపూర్వకంగా తప్పనిసరిగా తీస్తూ ఉండాలి. 

ఉపాసన, సాధన, ఆరాధనలను, చింతన, శీల, వ్యవహరణలను 
'సంస్థరించుకొనే ప్రక్రియను, దినదర్యతో జోడించాలి. వీటిని అప్తుదపుడు. 
చేస్తే పని జరుగదు. భోజనం, పని, నిద్రపోవడం ఈ మూడూ రోజూ. 
చేయవలసినవే. వీటిలో దేనివైనా అపుడపుడు గాని, హెచ్చుతగ్గులుగా. 
కాని ఇష్టం వల్చినట్లు చేస్తూ ఉంటే - ఆ అస్తవ్యస్తవ వల్ల ఆరోగ్యం 
పాడవుతుంది. కార్యక్రమాలు పద్దతి ప్రకారం జరగవు. వాటివల్ల 


జీవన చేవత సాధన, ఆరాధన / 16 
ప్రయోజనం ఎలా కలుగుతుంది? 

జీవితం ఒక సువ్యవ్థితమైన సత్యం. ఆది ఆస్తవ్యస్తమైనది 
'కాదు. ఇష్టారాజ్యం కాడు. పశువులు, పక్షులు కూడా నిర్జీతమైన ప్రకృతి. 
వ్యవస్థ ననుసరించి జీవనం గడుపుజాయి. మరి మనిషిసృష్టిక శిరోముడి, 
శరీర నిర్వహణయే కాక - మరెన్నో కర్తవ్యాలు, బాధ్యతలు అతడికి, 
విధించబడ్డాయి. అతను మానవీయ బెదార్యానికి అనుగుణంగా విధి 
నిషేదాలను పాటిందాలి. ఇంతే కాక - పుణ్య సంపాదనను విశేష 
(ధర్మంగా ఆచరించాలి, దానికోసం సృష్టికర్త నిరంతరంగా రాలు 
ఇస్తున్నాడు; అశలు పెట్టుకున్నాడు. ఇవన్నీ జరిగినపుడే భగవంతుడ్డి 
'పాందడం అనే లక్ష్యం అతనికి సిద్ధిస్తుంది. 

'జీవన సాధన శ్రేష్టమైన ధర్మం. దీనినుంచి ఫలితం పొందడానికి 
ఎక్కువ సమయం నికిక్షించవలసిన అవసరం లేదు. “ఈ చేతితో ఇచ్చి 
అ చేతితో తీసుకో” - అనే నగదు బేరం ఈ మార్గంలో నడుస్తున్నపుడు. 
అదుగడుగునా ఫలిస్తూ కనిపిస్తుంది. ఒక అడుగు ముందుకు వేయగానే 
లక్ష్యం నుంచి దూరం ఆ మేరకు తగ్గుతుంది; వెనుకబడిన తనం. 
దూరమవుతుంది. ఇదే విధంగా - జీవన సాధన వాస్తవంగా. 
హేతుబద్ధంగా, వివేక పూర్వకంగా చేయగలిగితే, దాని ప్రతిఫలం రెండు. 
'కూపాలలో దక్కుతుంది. ఒకటి: ప్రోగుచేసుకొన్న పళు ప్రవృత్తుల 
అభ్యాసాలు అంతం అవుతాయి. కలుషిత వాతావరణం వల్ల పేరుకున్న 
కషాయ కల్మషాలు తొలగిపోతాయి. రెండవ లాభమేమంటే - నర 
పశువునుంది దేవ మానవుడుగా మారడానికి ప్రగతి పథం ఏర్పదుతుంది, 
వ్యక్తిత్వం ఉన్నత స్థాయికి చేరుకుంటున్నదని మనం స్వయంగా అనుభూతి 
'పొందుకాము. ఉత్సృష్టక, అదర్శవాదం అనే రెందు లాభాలు చేతికి 
అందుతూ ఉంటాయి. ఈ ప్రయోజనాన్నే జీవిత సార్లకత అనీ, సాఫల్వం. 


జీవన చేవత సాధన ఆరాధన / 17 
అనీ, మనిషిలో దైవత్వ అవతరణ అనీ అంటారు. తత్వజ్ఞాన పరిభాషలో 
దీనినే భగవంతుని పొందడం, భవ బంధనాలనుండి విమర్తి, పరమసిద్ది, 
'స్వర్లప్రస్త అని చెప్తకారు. ఈ సహజ ప్రయోజనాలు లభించకపోవడానికి 
కారణాలు జీవన సాధన సిద్దాంతాన్ని సరిగా అర్ధం దేసుకొనలేకపోవదం, 
సరిగా ఆచరణలోనికి తేలేకపోవడం. 


భవ బంధనాల నుండి విముక్తి 


సాధన అంటే సాధించడం. పశువులకు శిక్షణ ఇచ్చేవారు 
ఇదే చేస్తుంటారు. అదుపులేని, విశ్చంఐలమైన పకువలకు వారు ఒక 
పద్ధతి నేర్పుతారు. వాటీని తరీదు చేస్తారు. సంస్కారం లేని ఆ ప్రాణులను. 
ఉపయోగకర స్థాయికి తీసుకొనివస్తారు. పెరిగిన వాటి స్థాయిని 
'విలుపకడతారు. పోషించేనారు వాటి నుంచి లాభం పొందుతారు. 
'నేర్చేవారు తమ కృషికి సార్ధకత లభించటం చూసి ప్రసన్నులొతారు. 

(భక్తుడు భగనంకుడ్ణి సాధించటం మనం చూస్తాము. అతడు 
ఆయనను మూర్మునిగా భావిస్తాడు. ఆయనలోని తవ్చులను, 
వెలికితీన్తుంటాడు. ఆయనను రకరకాలుగా నిందిస్తుంటాదు. 
'ప్రాధేయపడుత్సూ అడ్డంకులు కల్పిస్తూ, తన అనుచిత ప్రయోజనాల 
కోసం వలలు పన్నుతూ ఉంటారు. ప్రశంసల వంతెనలను కదుతూ. 
ఉంటాడు. చిన్న చిన్న కానుకలు సమర్పిస్తూ ఆయనను బుజ్జగించే 
ప్రయత్నం దేస్తాడు. సామాన్యుల వ్యవహార జగత్తులో ఇచ్చి పుచ్చుకునే 
'వద్ధతిలో పరస్పరం వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. కాని 
'భగవంకుడినీ, దేవతలనూ మాటల ద్వారా, పాగర్తల ద్వారా, ఒత్తిడుల 
ద్వారా వశం చేసుకొనలేము. తత్వపరమైన ఈ పొరపాటు మనిషిని 


 ప్రచృన్న నాస్తికుడుగా చేస్తుంది. భౌతిక వాదం ఆధారంగా భగవంతుని 


జీవన చేవత సాధన, ఆరాధన / 38 

శక్తి నిరూపించబదనందువలన భగవంతుని ఉనికిని ఒప్పుకొననివారు. 
ప్రత్యక్ష నాస్తికులు. భగవంతుని పక్షం చేరి ఉచితంగా తమ కోరికలు. 
తీరాలని కోరుకుంటూ ఉండేవారు ప్రచ్ళన్న నాస్తికులు. మానవుడు విధి 
వ్యవస్థలను వదిలిదేస్తూ, అతిక్రమిస్తూ ఉంటాదు. కాని భగవంతుడు. 
తాసు సృష్టించిన కర్మఫల వ్యవస్థను ఉల్లంఘించలేడు, ఇతరులు అలా 
చేయడాన్ని ప్రోత్సహించలేదు. తరచుగా భక్తులు ఇలా ఆశిస్తూ ఉంటారు. 
చివరకు వారు నిరాశవడపలసిపస్తుంది. ఈ నిరాశ వల్ల జనించిన 
విసుగుదల, అలసటలవ్ల వారు సాధనా విధానాన్ని మిథ్య అని అంటారు. 
లేదా భగవంతుడు కరిసుడని చెప్తతారు. చాలామంది మోసగాళ్లు తమకు, 
ప్రయోజనం కలగకపోయినా, తమ సిద్ధి సాఫల్యాలను వర్ణిస్తూ మోసం. 
చేస్తుంటారు. నేటి అస్తివాదం ఇలా అపహాస్యం పాలవుతోంది. దాదాపు 
నాస్తిక వాద స్థాయికి చేరింది. 

'భ్రమల నుండి బైటపడి యథార్థాన్ని గుర్తించడమే నేది 
అవశ్యకత. మనం శ్రద్ధలకు అగ్రస్థానం ఇవ్వాలి. జీవన సాధనయే. 
ఆధ్యాత్మిక ఆరోగ్యమనీ, అధ్యాత్మిక బలమనీ గుర్తించాలి. దీనికి 
ప్రతిఫలంగా స్వర్గం,మక్తి సిద్ధుల రసాస్వాదన చేస్తూ ఉండవచ్చు. 
శాస్త్రకారులు వివరంగా చర్చించిన అధ్యాత్మ విద్య ప్రయోజనాలను 
పొందవచ్చు. నిజమైన సంత్‌ల, భక్తుల చరిత్ర మనముందున్నది. 
'వెవికిచూసినపుడు తెలిసేదేమంటే - వారు చేసిన పూజాదికాలలో 
'హెచ్చుతగ్గులున్నా. వారు జీవన సాధనా క్షేతంలో పరిపూర్ణమైన 
'జాగరూకవనో వ్యమూరించారు, ఇందులో ఏ లోపమూ జదుగనీయలేదు, 
ఆదర్శాలను తిరస్మరించనూలేదు, ఉపేక్షించనూలేదు. భావసందేదనలలో 
(శ్రద్ధ ఆలోచనలో ప్రజ్ఞ కలిగి ఉంటూ, లోకవ్యవహారంలో శిష్టాచారాన్నీ 
సద్భావనా నిష్టలను పాటిస్తూ - ఎవరైనా జీవన దేవతకు నిజమైన 


జీవన చేవత సాధన, ఆరాధన / 19 
'సాధకుడుగా తయారుకావచ్చు. ఫలితంగా వరాలు పాందవచ్చు. 

'బుషల, మనీషల, సక్‌, సంస్కర్రల, వాతావరణంలో శక్తిని 
"పెంచే మహామానవుల అనేక దృష్టాంతాలు ప్రపంచ చరిత్రలో నిండి 
ఉన్నాయి. వారందరూ తమ వ్యక్తిత్వాలను ఉత్కృష్ణక అనే గీటురాయిపై. 
గీసి శ్రష్టమైనవిగా సిద్ధింప దేసుకొనవలసి వచ్చింది. వారికి ఆత్మ పరమాత్మ 
ప్రాఫ్తించలేదు; అలా చేయకుండా ఇహ పరలోకాలు వారికి ప్రాప్తించలేదు. 

పూజ అలంకరణ అని భావించబడుతున్నది. ఆరోగ్యం నిజమైన 
సౌందర్యం. ఆరోగ్యవంతుడైన వ్తిని నగలతో, సౌందర్య సాధనాలతో 
అలంకరించవచ్చు. దీనివల్ల బంగారమునకు తావి అబ్బిసట్లు అవుతుంది, 
ఆపైన పూజా పురస్మారాలతో అలంకరించినట్టైతే శోభ ఇంకా. 
పెరుగుతుంది. ఇందులో మంచి అభిరుచి ఉంది, కానీ జీర్ణమై, వదలి 
'రోగగ్రస్తమైన శరీరాన్ని కాని, శవాన్ని కాని శృంగార సాధనాలతో 
సుందరంగా తయారు చేయగలమని భావించకూడదు. ఆ పని ఎగతాళి 
పాలు అవుతుంది. మరోప్రక్క బలవంతుదైన పహిల్వాను లంగోటీకో. 
గోదాలోకి దిగినప్పటికీ, అతని కీర్తి పెరుగుతుంది. సరిగా ఇదే విధంగా - 
జీవితాన్ని బాగా సంస్కరించుకొన్న వ్యక్తి పూజఆర్చనలలో తక్కువ 
సమయాన్ని వినియోగించినప్పటికీ సరిపోళుంది. 

అధ్యాత్మ విజ్ఞాన సాధకులు తను దృష్టికోణాన్ని మౌలికంగా 


పరివర్తన చేసుకోవాలి. శరీర నిర్వహణ, లౌకిక వ్యవహారాలతో పాటు 
ఆత్మిక అసంపూర్ణత్వాన్ని సంపూర్ణం చేసికోవదం అనే చరమ లక్ష్యాన్ని 
చేరుకోవడానికి వారు మానవ జీవితమనే విలువైన సంపదను 
వినియోగించాలి. భగవంతుని దర్భారులో ఏ నంవద ఏ 
ప్రయోజనం కోసం అప్పగించబడిందో ఆ సంపదను దాని కోనమే. 


జీవన దేవత సాధన, ఆరాధన / 20 
సద్వినియోగవరచాలి. 

ఈ మార్గంలో పెద్ద అవరోధాలు మూదు ఉన్నాయి. రావణ, 
'కుంధకర్ణ, మేఘనాథులు. ఇవి దేవీ భాగవతంలోని మహిషాసుర, 
'మధ్ధకైటభ రక్తలీజులు. ఇవి ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టను. వీదీ 
కారణంగానే మానవుడు పతన, పరాభవాల లోయలో పడిపోతుంటారు. 
పశువు వలె ప్రేతం వలె పిశాచం వలె జీవిస్తాడు. వీటి పంజాలో 
చిక్కుకున్నవారు నరవానరులు, నరపామరులు. ఈ మూడూ లోభం, 
మోహం, అహంకారం. వీటి కారణంగానే వాసన, తృష్ణ నింద 
'ఉత్పన్నమౌతాయి. 

లౌకిక విజయం కోసం, సాదా జీవితం ఉదాత్త అలోచన - 
అనే సిద్ధాంతాన్ని అనుసరించాలి; సగటు పౌరుని జీవన స్థాయితో సంతృప్తి 
పడాలి. నిజాయితీలో, శ్రమతో సంపాదించిన దానిపై ఆధారపడాలి. 
'పేరాశతో అవినీతిని అవలంబిస్తే తప్పు తృష్ణను ఏ విధంగానూ తృప్తి 
'పరచలేము. విలాసాల కోసం దుబారా ఖర్చు చేసేవాడు పరోక్షంగా. 
ఇతరులకు తప్పనిసరిగా లేమిలో ఉందే పరిస్థితిని కల్పిస్తాడు. అందువల్ల 
శాస్త్రకారులు పరిగ్రవోన్ని, ఇతరుల నుంచి తీసుకొనదాన్ని. పాపమని 
చెప్పారు. విలాసపరుడు, దాచుకునేవాడు, అపవ్యయం చేసేవాడు కూడా. 
ఈ విధంగానే దూషించబడ్డారు. 

అధికంగా సంపాదించవచ్చు. కాని అందులోనుంచి స్వంత 
జరుగుబాటు కోసం పరిమితంగా ఖర్చు పెట్టి, మిగిలిన దానిని పతనం. 
'ెందిన వారిని ఉద్ధరించదానిక్స, మిగిలినవారిని మెరుగుపరవడానికీ 
వారి సత్రువృత్తుల అభివృద్దికీ ఉపయోగించాలి. జనక మహారాజు వందీ, 
ఉదాహరణలకు కొదువలేదు. మితంగా ఖర్చు చేసేవాడు అనేక 


జీవన చేవత సాధన, ఆరాధన / 21 
'దుర్యసనాల నుండి, అనాచారాల నుండి రక్షంహుడవాడు. అనాచారాలకు 
అలవాటు పదినవాడి కోరికలు అతనిని వేధించవు. సాధు బ్రాహ్మణ 
పరంపర ఇదే. సజ్జనుల శీష్టాచారం కూడా దీని ఆధారంగానే ఫలించి 
పప్పిస్తూ ఉన్నది. జీవన సాధనకు ప్రధమ అవరోధమైన లోభాన్ని 
నియంత్రించే దృష్టికోణాన్ని జీవన సాధన చేసే ప్రతి సాధకుడూ 
అలవరచుకోవాలి. 

మోహం వస్తువుల ఎదల, వ్యక్తుల ఎడల కూడా జనిస్తుంది. 
చిన్న పరధిలో ఆల్మీయతను కుదించుకోవడమే మోహం. మోహం: 
'ఉన్నప్రడు హృదయ వైశాల్యం కనిపించడు. తన శరీరం, కుటుంబం 
మాత్రమే అంతటా కనపదతాయి. వాలీ కోసమే జీవితాన్ని ఖర్చు చేయడం. 
అనే విషపలయంలో చిక్కుకొనవలసి వస్తుంది “అత్మవత్‌ సర్వ భూతేషు”, 
“వసుదైక కుటుంబమ్‌” అనే ఆత్మవాద సిద్ధాంతాలు ఉన్నాయి. 
'మోహగ్రస్తుడు ఈ రెండింటిలో ఒకదానిని కూడా అవరించదు. కనుక 
_ తనలో అందరిని, అందరిలో తనను చూసే దృష్టికోణాన్ని 
వికసింపదేసికోవదం జీవన సాధనకు అవసరం. 

కుటుంబాన్ని చిన్నదిగా ఉంచుకోవాలి, పూర్వీకుల, పెద్దల, 
'ఆశ్రితుల బుణాలనే తీర్చుకోలేనపుడు - కొత్త అతిథుల నెందుకు విందుకు 
పిలవాలి? సమయం ప్రతికూలంగా ఉన్నప్తడు అనవసరంగా పిల్లలను. 
కని కుటుంబ భారాన్ని పెంచుకోవడం గొప్ప తప్పు. ఒకే ఆలోచనలున్న 
తోడు దొరికినప్పుడు వివాహం చేసుకొనడంలో తప్పు లేదు, కాని ఆ 
వివాహం ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రగతి బాటలో ముందుకు, 
వెళ్లడం కోసం మాత్రమే చేసుకోవాలి. సంకానంపై మక్కువ ఉన్నవారు. 
'బీదవారి పిల్లలను పెంచుకొనవచ్చు. కుటుంబాన్ని స్వయంపోషకంగా, 
'సంస్తారవంతంగా తయారుచేస్తే బాలు. సంతానం కోసం విస్తారమైన 


జీవన దేవత సాధన, ఆరాధన / 22 
సంపదను వారసత్వంగా వదిలి చనిపోవడం అనే తప్పును ఎవ్వరూ 
చేయకూడదు. ఉచితంగా వచ్చినదేదీ జీర్ణం కాదు. అది దుర్భుద్ధినీ, 
'దుర్లుజాలనూ ఉత్పన్నం చేస్తుంది. సంతానంపై ఈ భారం మోహం: 
వారికి అపకారం చేయటమే అవుతుంది. 

కుటుంబ బాధ్యతలను నెరవేర్చవలసినదే. కాని, తేలడానికి 
వీలులేసంతగా ఆ బురదలో మునిగిపోకూడదు. భవ బంధనాలలో 
మోహం ప్రముఖమైనది. ఆ సంకుబిత పరిధిలో చిక్యుకున్నవారు లోక 
కళ్యాణం అనే కర్తవ్య పాలన చేయనేలేరు. అందరూ నా కుటుంబీకులే, 
అనే భావం కలిగే అవకాశం దొరికినవారికి ప్రతివారినీ ఆత్మీయులుగా. 
పరిగణించి అందరికీ సేష సహాయం చేసే ఆనందం లభిస్తుంది. 

స్థూలంగా అహంకారం అంటే గర్వం. మిడిసిపడడం, 
అహంకారానికి గుర్తులు. నిజానికి అది ఇంకా నూక్ష్మమైనది, 
విశాలమైనది. ఫ్యాషన్‌, ఆడంబరం, అతి అలంకరణ, తళుకు బెకుకులు, 
'అపవ్యయం, చౌకబారు బడాయి మొదలైనవి అహంకార కుటుంబంలో 
'సభ్యరే. బడాయి కోసం జనం ఎంతో సమయం, శ్రమ, డబ్బు ఖర్చు 
చేయడం చూస్తాము. ఇది ఒక రకమైన మత్తు, అతదికి ఇది ఆనందం. 
కలిగించినా - ప్రతీ ఆలోచనాపరునికీ ఇందులో క్షుద్రత, చిన్నతనం 
కనిపిస్తాయి. ఐదాయి కోసం చిత్రవిచిత్రమైన మోసాలు చేయవలసి. 
వస్తుంది. ఈద్చ్య ద్వేషాలను ఉత్పన్నం చేయడంలో కూడా అహంకారానికి 
ప్రముఖ భూమిక ఉంది. కలహం, యుద్ధం తరచు దీని కారణంగానే. 
'మొదలన్తతాయి. మానని విశిష్టత అతని వినయశీలతలో, ఇతరులను, 
గౌరవించే విధానంలో ఉంటుంది. నజ్జనత్వానికి గీటురాయి ఇదే, 
అహంకారులు ఈ సద్గుణాలలో దేనినీ అలపరచుకోలేరు. అహంభావం. 


జీవన దేవత సాధన, ఆరాధన / 23 
 ఆత్మవినాశకరమైన శత్రువు. ఇటువంటీ వారు ఆత్మపాధన జరపనేలేరు. 
ఉద్దందత, ఇతరులను కించపరచడం అనే భూతాలు వారిపై సవార్‌ 
"చేస్తూ ఉంటాయి. ఇటువంటివారు ఆత్మస్తుతిలో, పరనిందలో మునిగి 
తేలుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులలో ఆల్మోన్నతి, అత్మశోధన 
ఎలా వీలవుకుంద? 

'లోభు,మోహం,అహంకారం అనే మూడు ఐరువైన రాళ్లను 
మోసేవాడు జీవన సాధన అనే బహుదూరమైన, ఎతైన అంతస్థకు 
చేరడం అసంభవం - అతడు ఎన్ని పూజలు చేస్తున్నా సత్యాన్వేషి 
'కాదలచుకున్నవాడు ఈ ముగ్గురు శత్రువులనూ జయించాలి. 

తేలికైన వన్తువులు నీటిపైన తేలుతాయి. బరువైనవి 
మునుగుతాయి. లోభం, మోహం,అహంకారం అనే బరువైన రాళ్లు 
వీపుపైన మోసేవాడు భవ సాగరంలో మునగవలసిందే. భవ సాగరాన్ని 
తరించాలని అనుకునే వారు మూడు ఐరువులనూ దించుకొనే ప్రయత్నం 
చేయాలి. 

దోషాలను, దురుణాలను, కషాయ కల్మషాలను వర్గీకరణ చేస్తే, 
విభజన చేస్తే - అవి వేల సంఖ్యలో ఉంటాయి. కాని వాటి జన్మస్థానాలు 
లోభం, మోహం, అహంకారం అనే ఈ మూడే. ఈ భవ బంధనాలతోనే 
మానవుని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు బంధించబడి ఉన్నాయి, 
వీడిని నాశనం చేయనిదే మానవుని ఆత్మకు మోక్షమనే స్వాతంత్ర్యం 
సిద్ధించదు. ఈ మూడింటిపై గద్దీ నిఘా ఉంచాలి. వీటిని మన సంయార్ర 
శత్రువుగా భావించాలి. వీటీని వదిలించుకోవడానికై ప్రతిదినం నియమిత 
రూపంలో ప్రయత్నం చేయాలి. ఒకేసారి అంతా సరికావటం కష్టం. 
కాని వాటీని ఎల్లపుడూ వీలున్నంతవరకు తగ్గించుకుంటూ తొలగించుకునే 


జీవన దేవత సాధన, ఆరాధన / 24 
ప్రక్రియ జరుప్తతూ ఉంటే - సంస్మరణ ప్రక్రియలో సాఫల్యం లభిస్తూ 
ఉంటుంది. బంధ విముక్తి జరిగే రోజు వస్తుంది, 
సార్ధక్క సులభ, సమగ్ర సాధన 

పదార్ధం కంట శరీరం, శరీరం కంటే అత్మ మహత్రరమైనవి, 
ఇదే విధంగా - సమృద్ధి, సంపన్నతల స్థాయి, ప్రగతి, యోగ్యతల స్థాయి, 
ఆత్మిక ప్రచండత, ప్రతిభల స్థాయి ఒకదానికంటే ఒకటీ ఉన్నతమైన 
'మెట్లపై ఉన్నాయి. అంతర్గత విశ్వాసాలే వ్యక్తి ఆలోచన, శీలం, 
వ్యవహరణలను సంస్మరిస్తాయి; వ్యక్తిత్వాన్ని ప్రచండం, ప్రామాణికం, 
ప్రతిభావంతం చేస్తాయి అనేక సాఫల్య ధారలకు జన్మ నిస్తాయి. 

ఆత్మబలం ఆధారంగా అన్ని ఇతర శక్తులనూ చేతికి 
 అందుకొనవచ్చు; లభించిన వాటీని ససుపయోగపరచవచ్చు. పరిస్థితులు. 
ప్రతికూలంగా ఉన్నప్పటికీ వ్యక్తిత్వ ఉత్కృష్ణత ఆధారంగా వాటీని 
అనుకూలంగా మార్చుకొనవచ్చు. ప్రపంచ చరిత్రలో లెక్కలీనంతమంది 
వ్యక్తుల ప్రారంభ పరిస్థితి నికృష్టంగా ఉండేది. జరుగుబాటు తక్కువగా. 
ఉండేది. ప్రగతి సాధనాలను సమకూర్చుకోవడం ఇంకా కష్టంగా, దాదాపు 
అసంభవంగా కనిపించేది. అయినా, వారు తమ వ్యక్తిత్వంలోని 
నిజాయితీపై ఆధారపడి అందరిదే విశ్వసించబడి, ఆకర్షించబడినారు. 
తమ ఆకర్షణతో వ్యక్తులను, సాధనాలను పరిస్థితులను అనుకూలంగా. 
మార్చుకున్నారు. వారు తమ పురుషార్థంతోపాటు ఆ సద్భావాన్ని 
'కలబోసుకున్నారు. రోజు రోజుకూ ఉన్నతమైన స్థాయికి చేరుకున్నారు. 
చివరకు సాఫల్య శిఖరాగ్రాన్ని చేరుకున్నారు. ఇదంతా వ్యక్తిత్వ ఉత్పృష్టవ 
ఫలితమే. ఇదంతా అత్మబలం చేసిన అద్భుతం. 

మరోప్రక్క - అన్ని అనుకూలతలూ ఉన్నప్పటికీ కొంతమంది 


జీవన చేవత సాధన, ఆరాధన / 25 
తమ దుర్చుద్ధి కారణంగా రోజు రోజుకూ నష్టపోయి దిగజారిపోయిన 
సందర్భాలు కానవస్తాయి. పూర్వీకులు సంపాదించిన ధనాన్ని వారు. 
'దుక్వ్యసనాలలో ఖాళీ చేశారు. సోమరితనం, నిర్లక్ష్యాలలో చిక్కుకొని 
తమ శక్తులను, సంపదలను నాళనం చేసుకున్నారు. ఎన్నో అనాచారాలకు. 
బానిసలై, వారు. దుర్గతిని అనుభవించవలసి వచ్చింది. ఇలా వారి 
మానసిక గుణ, కర్మ స్వభావాలలోని సికృష్టత అనేక సౌకర్యా లున్పప్పటికీ 
వాటీని అసౌకర్యాలకో నిండిన పరిస్థితులలోనికి మార్చింది. 

చైతన్యం యొక్క శక్తి అన్నిబీకంటే గొప్పది. మనిషే రైలు, 
ఓడలు, పరిశ్రమలు నిర్మిందాడు. విజ్ఞానం నిత్యం కొత్త అవిష్టరణలను. 
చేస్తూ ఉంది. మతం, దర్శనం, ఆచారాలు, ఆలోచనలు కూదా మనిషి 
చేతనే నిర్నించబడినాయి. భగవంతునికి సాకార రూపాన్ని కల్పించటం, 
స్థ్రపించడం అతని బుద్ధి కౌశల్యమే. అనాగరికమైన ఈ ధరాతలాన్ని 
సౌకర్యాలతో, సౌందర్యాలతో, వస్తువులలో పూరించింది మనిషే ఇక్కడ 
“మనిషి అంటే శరీరం కాని, వైభవం కాని కాదు. విశేషతలు చైతన్యంతో 
కలిసి ఉంటాయి. వీటిని ప్రయత్నించి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 
శరీరాన్ని బలిష్టంగా కాని, దుర్చలంగా కాని, తయారుచేసుకోవడం తరచు. 
మనిషి అనుసరించే విధి-విధానాలపై ఆధారపడి ఉంటుంది. మనిషి 
సంపన్నుడు కావడం, బీదవాడు కావడం అతని పనుల వల్లనే. అభివృద్ధి 
పతనం చేతల ద్వారానే జరుగుతాయి. మనిష్‌ తన అదృష్టాన్ని జానే 
నిర్మించుకుంటాదు. ఇక్కడ మనిషి అనగా ఆత్మదైతన్యమే. అదే 
'ప్రగతిశీలతకు పుట్టిల్లు, ఆ వేత్రంలోనే పకన, పరాభవాల యొక్క 
విషనీజాలు కూదుకుంటాయి. సద్గుణవంకులు లేమిలో కూడ సుఖ, 
'శాంతుల వాతావరణాన్ని. ఏర్పరచుకుంటారు.. అంతఃచేతన 
'సమున్నతమైనపుడు పూర్తి వాతావరణం, చుట్టూ ఉన్న ప్రపంచం సుఖం, 


జీవన చేవత సాధన, ఆరాధన / 26 
శాంతులతో నిండి ఉ 'దోష దుర్గుణాలకో నిండిన మనసు 
'కలవారు మంచి సరిస్టితులలో కూడా దుర్గి, పఠనాల కరోర దుఃఖాన్ని 
అనుభవిస్తారు. 

వైభవాన్ని పొందటానికి అనేక పద్ధతులను నేర్చుకోవడం, 
నేర్చదం జరుగుతుంది. శరీరాన్ని రోగరహితం చేయడానికి 
వ్యాయామశాలలు ఆరోగ్య కేంద్రాల మండి ఆసుపత్రుల వరకు అనేక 
వ్యవస్థలను చూస్తాము. ఇందుకోసమై విద్యా పారిశ్రామిక, వైజ్ఞానిక, 
పాలనా వ్యవస్థలు అనేకం ఉన్నాయి. కాని చైతన్యాన్ని సంస్కరించి 
వికసింపచేయడానికి సార్దకం, నమర్థవంతం, బుద్దివరం, 
'సర్వోసయోగకరం అయిన ఆధారాలను నిర్మించే వ్యవస్థలు అరుదుగా 
'కానవస్తున్నాయి. 

ప్రజ్ఞా యోగం ఇటువంటి ఒక విద్య. దీనిని వ్యావహారిక భాషలో 
“జీవన సాధన” అని అనవచ్చు. దీనిలో జపం, ధ్యానం, ప్రాణాయామం, 
సంయమనం లాంటి విధానముల వ్యవస్థ ఉన్నది. కాని ఇద్‌ అంతవరకే 
పరిమితం కాదు. ధ్యాన ధారణ స్థాయిలోని అన్ని కర్మకాండలూ. 
ఉపాసనలో వచ్చేస్తాయి. దీనితోపాటు జీవితంలోని ప్రతి రంగంలో 
మానవ ప్రతిభను పెంపొందించే, అడ్డంకులను తొలగించే అన్ని 
'ప్రక్రియలూ కలిపి ఉంచబడ్డాయి. తరీర సంయమనం, సమయ 
సంయమనం, అర్ధ సంయమనం, అలోచనా సంయమనం ఈ ధారలో 
 ఆంకర్భాగాలే. దుర్గుణాలను, కుసంస్కారాలను వదిలించుకోవదానికి 
ఇందులో ప్రాధాన్యం ఇస్తారు. భవిష్యత్తులో అధిక వివేకవంతులు, 
శీలవంకులు, పురుషార్థ పరాయణులు తయారుకావడానికై ఆలోచనను, 
అభ్యాసాన్ని అందించదం ఇండులో అనివార్యం. నిజానికి ఈ సమగ్రతయే. 
జీవన సాధనలోని విశేషం. కర్తవ్వ రంగంలో ధార్మికత, విశ్వాస రంగంలో 


జీవన దేవత సాధన, ఆరాధవ / 27 
 ఆత్మహాయణత, అధ్యాత్య రంగులో దూరదృష్టిని, వివేకశీలకను, ఉక్పృష్ణ 
ఆదర్శవాదాన్ని అలవరచుకోవలసిందని సాధకునకు చెపుతారు. 
'నర్వరోముఖమైన ఈ ప్రక్రియలలో సముచితమైన జాగరూకతను. 
'పాటించదం ద్వారానే ఆత్మ సంస్కారం లభిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికీ 
సరళమైనది, సాధ్యమైనది, సహజమైనది. 

ఆత్మసంస్యరణకు ఇతర మార్గాలు ఉండవచ్చు. కాని ప్రజ్ఞా 
యోగం అన్నిటికంటే తేలిక, హేతుబద్ధం, వ్యవస్థితం అయినది: 
అభ్యాసంతో అనుభవం పొందిన పలువురి సాక్ష్యం ఈ వాస్తవాన్ని 
'బలపరుస్తోంది. 

ఆత్మిక ప్రగతి ప్రాముఖ్యాన్ని మనం ఆర్ధం చేసుకోవాలి. ఒక 
వ్యక్తి లేదా దేశం యొక్క ఉన్నతి సంపద, విద్య, వైప్తుణ్యం మొదలైన 
వాదీ వరకే పరిమితం కాదు. శిష్టాదారంకో నిండిన వ్యక్తిత్వమే దాని 
పుట్టిల్లు దాని ఆధారంపైనే పలువిధములైన ప్రగతి సాధ్యపడుతుంది; 
వివిధ వ్యవస్థలు (్రేష్టంగా తయా రవుతాయి. సమర్ధతకు కేంద్ర బిందువు 
ఇదే. ఈ ఒక్క మహిమ అధారంగా. ప్రయోజనకరమైన ఏ దిశలో 
అయినా ముందుందవచ్చు. అత్మబలం లోపించినపుడు సంకుచిత 
స్వార్థపరత్వం అవరిస్తుంది; లోకోపకరమైన, ఆదర్శవంతమైన గొప్ప 
ప్రయోజనాలను సాధించలేము. ఈ లోకోక్తి దీనికి పూర్తిగా వర్తిస్తుంది: 
“వై సాధే సబ్‌ పధే, సబ్‌ సాధే సబ్‌ జాయ్‌.” అనగా - వదైనా ఒక్కది 
సాధిస్తే అన్నీ సాధించగలముు అన్నీ ఒకేసారి సాధించాలంటే ఏదీ 
సాధించలేము. 


అనేక రకాలైన శక్తియుక్తులను, విశేషతలను సంపాదించిన 
వ్యక్తి తన నైపుణ్యం బలంతో సంపదను సమకూర్చుకొనవచ్చు. చౌకబారు 


జీవన చేవత సాధన, ఆరాధన / 28 
'ాగడ్డలు కూడా పొందవచ్చు. కాన్ని, మానవ ప్రతిభ అవే గీటురాయిపై 
గీసినపుడు అంతా డొల్ల అని తేలుతుంది. నకిలీ నాజెప్తు మెరుపు 
ఎవరైనా భ్రమలో ఉందగలుగుతుంది. కానీ సద్య, సుసంస్టృత, సజ్జన, 
సమున్నత అనే పదాలకు అర్హుడైన మహామానవుడు మాత్రమే. 
'సునిళ్చికమైన ప్రగతిని సాధించగలుగుతాడు. 

సంక్‌ పరంపరకు చెందిన అనేక మంది మహాపురుషులు, 
'లోకోపకారులు, యుగనిర్మాతలు సాధించిన ప్రబల పురుషార్ధాలు. 
ప్రముఖ కారణం వారి ఆంతర్య ఉత్పుష్ణతే. దాని ఆధారంకోనే వారు. 
నిజ జీవితంలో అత్మ సంతోషం, లోకంలో గౌరవం, దైవీ అనుగ్రహం. 
నిరంతరం పర్షిస్తున్న అనుభూతిని పొందుతారు తమ ప్యక్తిత్వం. 
రూపంలో, తమ కార్యశూరత రూపంలో వారు పతనమైనవారిని 
ఉద్ధరించదానికీ, ఉన్నతులను మరింత ఉన్నతులుగా చేయదానికీ 
అనుకరించదగిన ఉదాహరణలను భావితరాల వారికి వదిలివెళఠారు. 
జీవన లక్ష్యాన్ని సాధించడం అంటే ఇదే. జీవన సార్ధక్యం ఇదే. ప్రజ్ఞా 
యోగం అనే జీవన సాధన మహత్తరమైన ఈ ప్రయోజనాన్ని 
'నెరవేర్చుతుంది. 
ఆచరణాత్మక సాధనకు నాలుగు సోపానాలు 

జ్ఞాన, కర్మల సంయోగం ద్వారానే ప్రగతి మార్గంలో 
వెళ్లగలుగుతాము, విజయలక్ష్మిని వరించగలుగుతాము. ఆధ్యాత్మ 
విజ్ఞానంలో కూడా తత్వదర్భనం యొక్క సరైన రూపాన్ని తెలుసుకున్న 
తరువాత రెండవ చరణమేమంటే - దానిని ఆచరణలో పెట్టడానికి 
పూజ, అర్భనల సరైన విధానాన్ని అనుసరించడం. ఆధ్యాత్మికత అత్మపద్ది, 
 అత్మవికాసములకు సన్నిహితమైనది. ఉపాసనలోని చిహ్నపూజ తాత్చర్యం. 


జీవన దేవత సాధన, ఆరాధన / 29 
'వమంటే - క్రియ, సాధనాలు ఆధారంగా అత్మలీక్షణ అవశ్యకతను 
పూరించడం, ఏ కర్మకాంద అయినా దాని భావనలను పృదయంగమం 
'చేసుకొనకుందా పూర్తి కాదు. కర్మకాండను గారడీగా భావిస్తే గొప్పు 
విజయాన్ని ఆశించలేము. [క్రియలు దేనిని ఎంతవరకు (ప్రభావితం 
చేస్తాయో అంత వరకు మాత్రమే సత్చరిణామాలను సాధించగలము. 

సార్వజనీనమైన సులభ సాధన స్వరూపమును వివరిస్తూ 
తరువాతి పుటలలో “ప్రజ్ఞాయోగం” పేరులో వివరించబడే విధానాలు, 
అభీష్ట సిద్ధి కొరకు ఇతర మార్గాల కంటే తేలికైనవి, తక్కువ సమయంలో 
అధిక సఫలతను అందించగలిగేవి. 

పజ్ఞాయోగానికి రెండు సంధ్యలు అత్యధిక సరకం, మహత్తరం 
'అయిసవి. ఒకటి ఉదయం మంచంపైనే ఉండి కళ్లు తెరుస్తూనే పది 
పదిహేను నిముషాలపాటు “ప్రతిరోజూ కొత్తజన్న” అనే భావన కలిగి 
ఉండదు. రెండవది రాత్రి ససుయంలో నిద్రకు ఉపక్రమించే సమయంలో 
శయనించడం ఒక విధమైన మరణమనే భావనను అనుభవించడం, 
జనన మరణాలు జీవితానికి మొదలు, తుది. వీటిని క్రమంగా. 
 ఉంచగలిగితే మధ్యఉన్న భాగం సఫలం అవుతుంది. విత్తనాలు నాటటం, 
పంట కోయటం అనేవి రైతుల సామాన్య ప్రక్రియలు. మేలుకోవదాన్ని 
(ప్రాతకాల సంధ్యగా, శయనాన్ని రాత్రి సధ్యగా చెప్పవచ్చు. సూర్యోదయ 
'సూర్యాస్తమయాలను ఉభయ సంధ్యలుగా పరిగణిస్తారు. వాటితో 
'ముడిఐడిన ఆధ్యాత్మిక సాధనను ప్రాతుకాలం కళ్లు తెరదే సమయంలో 
చేయవచ్చు. 

'ప్రజ్ఞాయోగంలోని ప్రథమ సాధన అత్మబోధ. కళ్లు తెరవగానే. 
'ేడు నాకొక కొత్త జన్మ. ఒకరోజు మాత్రమే జీవిస్తాను, రాధ్రి మరణం. 


జీవన దేవత సాధన, ఆరాధన / 30. 

'ఒడిలోవిక్‌ చేరాలి. మధ్యజన్న కాలాన్ని సర్వోత్తమంగా ఉపయోగించదమే. 
'జీవన సాధన లక్ష్యం. ఇదే నా పరీక్ష క్రమం. దీనిలోనే భవిషత్తు 
మొత్తం విండి ఉన్నది' - అని భావన చేయాలి. 

జన్మలన్నింటిలో మానవ జన్మ అదృష్టకరమైనది.. దీని 
'సదుపయోగమే ఉన్నత స్థాయి జ్ఞానానికి రుజువు. నిద్రరేస్తనే. ఈ 
రోజు ఒక పూర్తి జీవితం - అని ఆలోచన చేయాలి. ఈ జన్మను ఏ 
ప్రయోజనం కోసం విధాత మనకు అప్పగించాడో ఆ ఉపయోగకరమైన 
పనులను మాత్రమే చేయాలి. ఈ విధంగా రోజంతా జరిపే దినదర్యను. 
ఈ సమయంలోనే నిర్ధారణ చేసుకోవాలి. ఆలోచన, శీలం. వ్యవహరణల 
రూపురేఖలను తయారుచేసుకుని జాగ్రత్తగా పూర్తి చేయడం వల్ల ఈ 
'రోజు ఈ విలువైన జన్న పూర్తిగా సార్ధకం కావాలి - ఈ ఆలోచనలోని 
అన్ని కోణులను గురించి అలోచించిడానికి ఎంత ఎక్కువ సమయం 
పద్టినా అది తక్కువే. దీన్ని నిత్యం నియమిత రూపంలో ఆచరిస్తే, 
పదిహేను నిమషాలు సరిపోతాయి. అ రోజులో మిగిలిన పడేమైనా. 
ఉంటే అది మరునాడు పూర్తి దేయవ 

రాత్ర నిడురపోయే ముందు రెండవ సంధ్య పూర్తి చేయవచ్చు. 
అందులో ఇప్పడు మృత్యువు ఒడిలోనికి వెళ్తున్నట్లు భావించాలి. ఈ 
సమయంలో - ఒకరోజు జీవికాన్ని ఏ విధంగా సదుపయోగం చేశావో 
'భగవంకుని సభలో జవాబు ఇవ్వాలి. దీనికోసం అ రోజులో జరిగిన 
కార్యకలాపాల, ఆలోచనల ఉన్నతి, అధోగతులను సమీక్ష చేయాలి. 
వాటి ఉద్దేశ్యాన్నీ స్టాయినీ నిష్పాక్షికంగా పరీక్షించాలి. వాటిలో ఏవి 
సవ్యంగా జరిగాయి. ఏ తప్పులు, వైరుధ్యాలు జరిగాయి. - అని 
తెలుసుకోవాలి. సవ్యంగా జరిగినవాటికి తనను తాను ప్రశంసించుకోవాలి. 
జరిగిన తప్పును మరునాడు సవరించే ఆలోచన చేయాలి. శాస్తం హారం. 


జీవన దేవత సాధన, ఆరాధన / 31 

- పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిన నష్టాన్ని భర్తీ చేయడమే. గడచిన ఈ 
రోజును తిరిగి తీసుకురాలేము. కాని దానికి ప్రాయశ్చిత్తం మరునాడు. 
చేసుకోవచ్చు. మరునాదీ కార్యకలాపాలలో ఈ రోజు చేయబేనిదాన్ని 
కలపాలి. ఈ విధంగా కొంత భారం పెరుగుతుంది. కాని లోపాన్ని 
'సరిచిద్దుకునేందుకు మరోదారి లేదు. మృత్యువు అనివార్యం. మనుషులు: 
ఈ విషయాన్ని మర్చిపోతారు. పసిపిల్లల వలె పనికిరాని పనులు చేస్తారు. 
ఎనభై నాలుగు లక్షల ఇన్మలలో పరిభ్రమించిన తరువాత లభించిన 
మానవ జన్నలో భవిష్యత్తును ఉజ్వలంగా దేసే ఈ పనులు చేయాలి; 
'చేవమానవ స్థాయిని చేరే ఆకాంక్షను కలిగించాలి; మనల్ని అనుకరించే 
ప్రేరణ ఇతరులకు కలో విధంగా జీవించాలి. మనం మన బాధ్యతను. 
నిర్వహించిన రుజువు లభించి, విధాత సంతోషించాలి. అది ఆధారంగా. 
మనకు ఉన్నత స్థితి లభించాలి. 

రాత్రి ఏ విధంగా నిశ్చింతగా నిద్రపోతామో, అడే విధంగా. 
మరణం తరువాతి సమయం నుంచి ప్పనర్జన్మ వరకు గల కాలంలో 
ఆదే విధంగా శాంతితో ఉందదానికై ఈ రోజులలోనే సన్నాహాలు చేయాలి. 
పగలు సుఖ సంతోషాలతో గడిస్తే రాత్రి గాఢమైన నిద్ర పదుతుంది. 
రోజూ శాంతంగా క్రేష్టంగా గడిపిడ, మరణం తరువాతి కాలంలో 
నరకాన్ని అనుభవించవలని రాదు. న్వర్గతుల్యమైన శాంతిని 
ఆస్వాదించవచ్చు. ఈ బ్రక్రియయే తక్వదోధు 

ప్రజ్ఞా యోగంలో పగలు పూర్తి చేయవలసిన పనులు ఇంకా 
రెందు ఉన్నాయి. మొదటిది భజన, రెండవది మననం. భజన కోసం. 
'కాల కృత్యాలు నిర్వర్తించిన తరువాత పూజా స్థలంలో పద్మాసనంలో 
కూర్చోవాలి. శరీరం, మనసు, వాణి శుద్ది కావడం కోసం జలం ద్వారా. 
'పవిత్రీకరణం చేసుకుని, ఆచమనం చేయాలి. దైవ విగ్రహం, గాయత్రి 


జీవన చేవత సాధన, ఆరాధన / 32 
పటు, ధూపదీపాలు - వీటిలో ఏదో ఒక చిన్నాని స్థాపించి దానినే 
ఆరాధ్య దైవంగా భావించాలి. ధూపం, దీపం, నైవీద్యం, జలం, అక్షతలు, 
ప్రష్టాలలో ఏవి లభిస్తే వాటితో పూజ చేయాలి. పూజ కుపయోగించే 
నాలలోని విశేషతలు జీవితంలో ఉత్పన్నం కావాలని భావన 
చేయాలి. చందనం పరిసరాలను సుగంధంతో నింపుతుంది. దీపం తన 
ప్రభావ పరిధిలో జ్ఞానమనే ప్రకాశాన్ని వ్యాపింపచేస్తుంది. పుష్పాలు. 
'నప్పుకూ వికసిస్తూ ఉంటాయి. జలం శీకలతకు గుర్తు, అక్షతలు, నైవేద్యం. 
వెనుక పరమార్థ ప్రయోజనం కోసం కేటాయిందే సమయదానం, 
'అంశదానాల భావన ఉంది. ఇష్ట దైవాన్ని సత్రృవృత్తుల సమూహంగా. 
పరిగణించాలి. ఈ విశ్వాసాలు ఆధారంగా దైవపూజ సమగ్ర మవుతుంది. 

ఇప్పుడు జప,ధ్యానాల వంతు వస్తుంది. రెండూ ఒకేసారి 
జరుపవచ్చు. గాయత్రి జపం మానసికంగానైనా చేయవచ్చు. ఎంతసేపు 
చేయాలని నిశ్చయించుకొన్నారో దాని లెక్క గడియారం ద్వారా కాని, 
మాల ద్వారా కాని చేయవచ్చు. ఎవరికైనా వేరే మంత్రం ఇష్టమైతే, 
దానినే జపించవచ్చు. ఓంకారం సర్వత్రా జపంగా పరిగణించబడులోంది. 

'జపంలో పాటు ప్రాతకాలంలో ఉదయిస్తూన్న సూర్యుడిని 
(ధ్యానం చేయాలి. తెరచిన తన శరీరం సూర్యునికి ఎదురుగా కూర్చొని 
ఉన్నట్లు భావన చేయాలి. సూర్యుని సూక్ష్మ కిరణాలు తన స్థూల, సూక్ష్మ 
కారణ శరీరాలలోనికి (ప్రవేశిస్తూన్నట్లు భావన చేయాలి. కిరణాలు 
'బలానిక్సీ కాంకికీ ప్రకీకలు. బలం అనగా శక్తి కాంతి అనగా. 
ప్రకాశవంతమైన ప్రజ్ఞ రెండింటి సమన్వయం మూడు శరీరాలలో 
ప్రవేశించి నాబిని ప్రభావితం చేస్తూన్నదని భావన చేయాలి. స్థూల 
శరీరంలో ఆరోగ్యం, సంయమనం, సూక్ష్మ శరీరం అనగా మస్తిష్మంలో 
వివేకం, సాహసం, కారణ శరీరం అనగా అంక:కరణలో శ్రద్ర, సద్దావన 


జీవన దేవత సాధన, ఆరాధన / 33 
సూర్య కిరణాల రూంలో ప్రవేశించి, ఆస్తిత్వంలోని మొత్తం శక్తిని 
'ప్రేరేపిస్తన్నాయని భావన చేయాలి. ఈ ధ్యాన ధారణ, మంత్ర జపం 
కలిపి నియమితంగా, నిర్ణీత సమయం వరకు జరపాలి. చివరకు 
పూర్దాహుతిలో సూర్యుని కెదురుగా జలం అర్జ్యం ఇవ్వాలి. దీని 
తాల్పర్యం - పరమాక్ముని శక్తి సముఖంలో జల రూపంలో ఆత్మశక్తిని 
'సమర్చణ చేయడం. భజనలోని భావన ఇదే. నియమిత స్థానంలో 
కూర్చొసడానికి వీలుకాని పక్షంలో, ప్రయాణంలో - కృత్యాబన్నీ ఏ 
వస్తువులనూ ఉపయోగించకుండా మానసికంగా చేయవచ్చు. 


'పజ్ఞాయోగులోని నాలుగవ ఆదుగు మననం. ఇది మధ్యాహ్నం 
తరువాత ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చు. సమయం 15 నిముషాలైనా. 
సరిపోతుంది. ఇందులో మన వర్తమాన స్థితిని సమీక్షించాలి. ఆదర్శాల 
'కాలబద్దకో పరీక్షించినపుడు ఏదైనా లోపం కనపదితే, దానిని పూరించే. 
ప్రణాళికను తయారుచేయాలి. ఇదే మననం. దీని కోసం ఏకాంత స్థలాన్ని 
'వెదాలి. కళ్లు మూసుకుని అంతర్ముఖుడవు కావాలి. అత్మసత్తా యొక్క 
క్షాకనకూ, సంస్మరణకూ పథకాన్ని రూపొందిందాలి. ఇందులో నేది 
దినాన్ని ప్రధానంగా పరిగణించాలి. ప్రాతణాలం నుంచి మధ్యాహ్నం: 
వరకు చేసిన ఆలోచనలను, పమలను ఆదర్శాల గీటురాయిపై పరీక్షించాలి. 
అ సమయము నుండి నిద్రపోయేంతవరకు ఏమేమి చేయాలో భావనార్మక, 
ప్రణాళికలు తయారుచేయాలి. ఆలా చేస్తే- ఆరోజులోని తొలి సగం. 
కంటే మలి సగం మరింత మెరు గవుతుంది. 


ఆత్మ సమీక్షకు నాలుగు కొలబద్దలు ఉన్నాయి - 1. ఇంద్రియ. 
సంయమనం, 2. సమయ సంయమనం, 1. అర్ధ సంయమనం, 
4 అలోచనా సంయమనం. ఈ నాలుగింటిలో ఎక్కడైనా, ఏదైనా 
'క్రమభంగం జరిగిందేమో చూడాలి. 


జీవన చేవత సాధన, ఆరాధన / 34 

'నాలుకరుచి కోసం తినకూడనివాటిని తినడంలేదు కదా! వాడి 
'చ్వారా చౌకబారు సంభాషణ చేయటం లేదు కదా? కాముఠ ప్రవృత్తి, 
'కుదృష్టి పెగడం లేదు కదా? అసంయమనం వలన శరీరం, మెదడు. 
బోలు కావడం లేదు కదా? శారీరిక, మానసిక ఆరోగ్య సంరక్షణకు. 
'ఇంబ్రియ సంయమనం అమోఘమైన సాధనం. 

'సమయ సంయమనం అనగా ఒక్కొక్తు క్షణాన్ని ససుపయోగం 
'చేయదం. సోమరితనం, పొరపొట్లు, డుర్వసనాలు, దుర్గుణాల విష 
వలయంలో చిక్కుకుపోయి ఏ కొద్ది సమయ భాగమైనా ష్యర్థం కారాదు, 
సమయాన్ని గక్షించడంలో, సదుపయోగం చేయడంలో పూర్తి జాగ్రత్త 
వహించాలి. సమయమే జీవితం. సమయాన్ని సడుపయోగం చేసినవాడే. 
జీవితాన్నుంచి పరిపూర్ణ లాభం పొందుతాడు. 

మూడవ సంయమనం - అర్ధ సంయమనం. ధనాన్ని 
నిజాయితీగా శ్రమ చేసి నంపాదించాలి. ఉచితంగా దేనినీ 
'పొందకూడదు. ఎవరినీ మోసగించకూదదు. సగటు భారతీయుని 
స్థాయిలో జీవించాలి. "సాదా జీవితం, ఉదాత్త ఆలోచనలు” = అనే 
నీతి సూత్రాన్ని అనుసరించాలి. విలాసాల ప్రదర్శన అనే మూర్ధత్వంకోసం. 
కొద్దిగా అయినా ఖర్చు చేయకూడదు. దురాచారాలపై ధనాన్ని వృధా 
చేయరాదు. పొడుపు చేసిన దానిలో ఎక్కువ భాగం పరమార్థ కార్యాల 
'కోసం ఉపయోగించదం, పుణ్యం సంపాదించడం వంటి ప్రయోజనాలు 
వివేకంతో సములితంగా ఖర్చు చేసే వారికే లభిస్తాయి. 

నాలుగవ సంయమనం - ఆలోచనా సంయమనం. మెదదులో 
ఎల్లపుడూ అలోచనలు కలుగుతూ ఉంటాయి; కల్పనలు ఉదయిస్తూ 
ఉంటాయి. ఇవి అంకు లేకుండా, అస్తవ్యస్తంగా అనైవీకంగా లేకుండా. 


జీవన చేవత సాధన, ఆరాధన / 35 
ఉండాలంటే - వివేకాన్ని కావలివాని వలె ఉపయోగించాలి. దాని 
పనేమిటంటే - చెడు ఆలోచనలను మంచి ఆలోచనలతో పారద్రోలదం; 
అనాగరికమైన ఆలోచనల స్థానంలో నిర్మాణాత్ళక చింతనను స్థాపించడం. 
ఆలోచనలు మనిషిలోని మహత్తర శక్తులు. అవి కర్మలుగా పరిణతి. 
చెంది, పరిస్థితులుగా వెలికి వస్తాయి. జీవితం కల్పవ్యక్ష్తం అవుతుంది. 
నిర్మాజాల్మక ఆలోచనల ద్వారానే కనుక - చింతనను నిర్మాణాత్మకమైన. 
ఉన్నత స్థాయి ఆలోచనలపై మాత్రమే లగ్నం చేసి ఉంచాలి. 

సాధన, స్వాధ్యాయం, సంయమనం, సేవ అనే నాలుగు, 
'పురుషార్థాలకోనే జీవితంలో ప్రగతి, సఫలత సిద్దిస్తాయి అందువలన 
దినచర్యలో ఈ నాలుగిందీ కోసం సముచిత స్థానం ఇవ్వాలి. ఆత్మ 
సమీక్ష సమయంలో వాటీని నిరంతరం పరీక్ష చేయాలి. ఆత్మ సమీక్ష: 
అత్మ సంస్కారం, అల్మ నిర్మాణం, ఆత్మ వివాసం అనే నాలుగు ప్రవ్రియలకు. 
అగ్ర ప్రాధాన్వం ఇవ్వడానికై మధ్యాహ్న కాలంలో మనన సాధన చేయాలి. 
ఇదే ఆత్మదర్శనం. ఇది ఇంకా వికసించి, ఈశ్వర దర్శనంగా ఫలిస్తుంది, 


జవన సాధనకు మూల సూత్రాలు 

ఉపాసన రంగానికి సంబంధించి నాలుగు భాగాలు వెనుక 
పుటలలో చెప్పబడ్డాయి : 1.ప్రాతఃకాలం కళ్లు తెరిచిన వెంటనే కొత్త 
జన్మ 2రాత్రి నిద్రపోయే సమయంలో నిత్య మరణం 3.కాల కృత్యాలు. 
పూర్తయిన తరువాత జపం, ధ్యానం, భజన ఓమధ్యాహ్నం తరువాత 
మనన క్రమంలో మీ స్టితిపై వివేచన, దాని ఉదాత్తీకరణ. కొద్దిరోజుల 
అభ్యాసం ద్వారా ఈ నాలుగింటీనీ దినచర్యలో అంతర్భాగాలుగా. 
చేసుకోవడం తేలిక అవుతుంది. 


జీవన దేవత సాధన, ఆదాధవ / 36 

'ఇష్టదైవంతో అనన్యమైన ఆత్మీయతను స్థాపించుకోవడం, 
ఆయన మూసలో రూపొందడానికి ప్రయత్నించడం - ఇదే నిజమైన 
భగవద్భక్తి. వ్వైతాన్ని అద్వైతంలోనికి మార్చడం ఈ ఆధారంపైనే 
(జరుగుతుంది. బీవన క్రమంలో అణకువ, సద్బావం, ఉదారత, సేవ 
సంవేదన లాంటి తరంగాలు అంతరంగంలో ఉప్పాంగుతున్నవా లేదా 
- అనే ఆధారంపై నత్ర్రవృత్తుల సమూహాలను పరమాత్మతో 
'జోడించడంలోని వాస్తవం పరీక్షించబడుతుంది. 

అగ్నితో సంపర్మం చెంది, ఇంధనం అగ్నిగా మారుతుంది. 
అలాగే - భగవదృక్తునిలో తన ఇష్టదైవం పోలిక ఉప్పాంగాలి. ఈ 
గీటురాయిపై భక్తి భావసలోని నిజం పరీక్షించబడుతుంది. భగవంతుని 
అనుగ్రహం కూడా ఇదే ఆధారంపై కొలువబడుతుంది. సూర్యకిరణాలు. 
పడిన చోట వేడిమి, కాంతి తప్పనిసరిగా కనిపిస్తాయి. భగవంతుని 
సాన్నిధ్యంలో భక్తులలో ప్రామాడికత, తీక్ఞత అనే శక్తులు ఖచ్చితంగా. 
'అవతరిస్తాయి. ఈ అధారంపై భక్తుని అలోచన, శీలం, వ్యవహరణల 
'ఉత్పృష్ణ ఆదర్శదాదం నిగ్గుకేలుతుంది. భగవంతుని అనుగ్రహం వెంటనే 
స్తుందనే నమ్మకంపై ఉపాసన (్రేష్టమైనదా కాదా అనే విషయం: 
'జెలుస్తూ ఉంటుంది. 

ఆత్మోన్నవీకి రెండవ ఆధారం సాధన. సాధన అనగా జీవన 
సాధన. సాధన అనగా అస్తవ్యస్తతను సువ్యవస్థలోనికి మార్చడం. 
ఇందుకోసం రెండు ప్రడత్నాలు నిరంతరం జరుపుతూ ఉండాలి - 
'ఒకటీ అలవాటైన దుష్ప్ర్చత్తులను నిశితంగా పరిశీలించడం, అర్ధం 
చేసుకోవడం, వాటిని ధ్వంసం చేయదానికై నిరంతరం ప్రయత్నించడం, 
'సంఘర్షించడం. రెండవ పనేమంటీ - మానవీయ ప్రతిభకు అనుగుణమైన 
వీ సత్రవత్తుల లోపం ఇప్పుడు తెలుస్తోందో, వాటి ఆవళ్నకతన్నూ 


జీవన చేవత సాధన, ఆరాధన / ౩ 
 ఉపయోగాన్నీ ఆర్థం చేసుకుంటూ వాటి కోసం మనస్సు వ్యాకులత 
చెందదం, ఈరెండు పనులూ ప్రతి జీవన రంగంలో అదరణలో ఉంటూ 
ఉంటే - జీవన సాధనకు సరంజామా లభించిందని అర్థం చేసుకోవచ్చు. 
ఈ పనికి సమయం, శ్రమ అవసరమే. అయితే ఇది అసాధ్యం 
కాదు. తాబేలు నిదానమైన నదకతోనే పందెం గెలిదింది. క్షశికమైన 
ఉత్సాహం చూపిన తరువాత మనను మార్చుకొని అటూ ఇటూ తిరిగే 
కుందేలులాందివారే అపజయం పొందుతారు. స్థిరత్వం, తళ్చరత, 
తన్మయత్వం ప్రతి విషయంలో విజయానికి మాధ్యమం అవుతుంది. 
జీవన సాధన కోసం కూడా చేసిన ప్రయత్నం సఫలమై తీరుతుంది. 


'థైతు తన పొలంలో కలుపుతీస్తూ ఉంటాడు. రాళ్లు, రప్పలు, 
'ఏరుకుంటాడు. దీనిని శుభ్రపరదడం అంటారు. ఇంతుపులనుంచి, పక్షుల 
నుంచి పంటను గక్షించుకోవడం ఆదే స్థాయి పని. పురుగు మందుల 
'నుపయోగించడం ఇటువంటిదే. పాలంలో ఎరువులు వేయాలి. నీరు 
"పెట్టాలి. ఇది పుష్టి కలిగించడం. కలుపుమొక్కలను తొలగించడంలోని 
ఉద్దేశ్యం నేలను జోలుగా చేయడం; మొక్కలకు ఎండు గాలి లభిస్తూ 
ఉండడం, పంటను పండిందే పద్ధతి ఇదే. జీవితాన్ని వికసింపదేయడం. 
'ఒక విధమైన సేద్యమే. దీని కోసం ఇదే పద్ధతిని అనుసరించాలి, 

శరీరం మల మూత్రాలు, చమట, కఫం మొదలైన వాటి ద్వారా. 
శుభ్రపడుతుంది. విషాణున్తలు ఆక్రమణ చేయకుందా ఉందడానికై, 
'పరిశభ్రత కోసం అనేక రకాలైన ప్రక్రియలను కూడా ప్రారంభిస్తారు. 
'చలినుండి, వేడిమి నుండి రక్షణ పౌందదానిక్షీ హాని కలిగించే తత్వాల 
నుంది నివృత్తి పొందడానికీ అనేక ప్రయత్నాలు చేస్తారు. జీవితం కూడా. 
'ఒక శరీరం: దానిని పతనం చెందించడానికై అడుగడుగునా అనేకమైన 


జీవన చేవత సాధన, ఆరాధన / 38 
ఇబ్బందులు, ఆశలు, ఒత్తిడులు కల్పించబదుకుంటాయి. వాటి నుంచి 
నివృత్తి పొందదానికి వివేకం చూవకపోతే ఎలా? దొంగలను, 
'మోసగాళ్లను, దోపిడీదార్లను, పాగరుబోతులను నిర్లక్ష్యం చేస్తే వారు 
అసాధారణమైన హాని ఈ 
'దుష్ప్రవృత్తులు జన్నజన్నాంతరాల నుంచి సంచితమైన పశు, 
ప్రవృత్తుల రూపంలో పెనవేసుకొని ఉంటాయి. దగ్గరగా ఉన్న వ్యక్తులు, 
ఏ మార్గంలో నడుస్తుంటారో, ఏ స్థాయి పద్ధతులు అనుసరిస్తారో - అవి 
కూడా ప్రభానం చూప్తతాయ్యి తోడుగా ఉండమని ప్రోత్సహిస్తాయి. 
ఎక్కువమంది దేసే పనులను అనుకరిందే స్వభావం కలవారు వాటిని 
అనుకరిస్తారు. ఉచితానుచితాలను విచారించి, భవిష్య పరిణామాలను. 
ఉోంచి, సన్మార్ధంలో, తోడు కోసం ఎడురుచూడకుందా, ఏకాకిగా. 
వెళ్లే సాహసం చేయగల విదేకం ఏ కొద్ది మందిలోనో ఉంటుంది. 
మామూలుగా జనం చఠామణీలో ఉన్న పద్ధతులనే అనుసరిస్తారు. ఎండిన 
అకులు, ధూళి కణాలు గాలికోపాటు ఎగురుతాయి. దిశా జ్ఞానం వాటి. 
కెక్సడిది? ఇదే స్థితిలో ఉంటుంది జనం మనసు. అరుదుగా కనపడే 
రాజహంసలలో పాలనూ, నీటినీ విడదీసే విచక్షణా జ్ఞానం ఉంటుంది. 
ఇతర పక్షులన్నీ చెత్త చెదారాన్నీ, క్రిమి కీటకాలనూ డింటూ ఉంటాయి. 


వదైనా వన్తువుము సంపాదించడం ఒక ఎత్తు. దానిని 
'సదుపయోగం చేయటం మరో ఎత్తు. ఆరోగ్యం అందరికీ ఉంటుంది. 
కాని దానిని కాపాడుకొనేవారు కొద్దిమందే ఉంటారు. చాలామంది. 
అసంయమనంతో దానిని నాశనం చేస్తారు. బుద్దిని సక్రమంగా. 
ఉపయోగించడం కష్టం. తెలివైనవారు అని చెప్పబడే వారు కూడా ఆ 
'పని చేయలేకపోతున్నారు. అందరూ దబ్బు సంపాదిస్తారు. కాని దానిలో 
'సగం లేక పాప భాగమైనా సదుపయోగం చెయ్యరు. దానిని వీ పనిలో 


జీవన చేవత సాధన, ఆరాధన / 39 
వ్‌ విధంగా ఖర్చు చేస్తారు అనేదానివల్ల ఖర్చుపెట్టేవారికి, వారికో కలిసి 
ఉండేవారికి అందరకీ కీడే జరుగుతుంది. పతనం చేయదానిక్షీ, ఒత్తిడి 
చేయడానికీ అటూఇటూ తిరగరానికీ మా్రమే సామర్థం తరచుగా 
ఉపయోగపదులోంది. దీనిని తెలివి అని చెప్పేవారిది తెలివితక్కువతనం, 
ఈ వ్యాధి చాలామందిని పీదిస్తోంది. రాజమార్గాన్ని పదిలి ఎండమావుల 
వెంట పరుగెత్తటం అందే ఇదే. 

జీవితమనే సంపద విషయంలో ఇదే జరుగుతోంది. పుట్టిన్పదీ 
నుంచి చనిపోయేవరకు పొట్ట నింపుకోవడం లాంటి సామాన్య 
విషయాంరోనే అయుష్న గడచిపోతున్నది, దేశద్రిమ్మరితనంతో రోజులు 
గడిచిపోతున్నాయి. 

'ఒక్సాక్కువ్యక్షి మనస్థితి, పరిస్థితి ఒక్కొక్టు విధంగా ఉంటుంది. 
'దుర్షుణాల, సద్గుణాల హెచ్చు తగ్గులు ఇలాందివే. తనలో ఏ విధమైన 
సంస్కారం తెచ్చుకోవాలి? తన గుణ కర స్వభావాలలో ఏ సత్రవృత్తులను 
వృద్ధిదెందించుకోవాలి? ఆత్మ సమీక్ష ద్వారా సరైన విశ్లేషణ చేసిన 
తరువాతనే ఇది సాధ్య మవుకుంది. దీనికి ఏ విధమైన సూత్రములూ. 
లేవు, ఈ పని ప్రతివారూ స్వయంగా చేసుకోవలసిందే. ఇతరులు కొద్దిగా. 
సలహా మాత్రం ఇవ్వగలుగుతారు. నిత్యం నిరంతరం ఎవరూ తోడు. 
ఉండరు. కారణం, నిదానం మనకు తెలుసు. చికిత్స మరెవరో ఎలా 
సమయం కలిని ఉండేవారికి కేవలం కలసి ఉండే 
కనబడినంత మాత్రమే తెలుస్తుంది. అదెప్పుడూ 
ఆసంపర్జంగానే ఉంటుంది. అందువలన ఇవరుల సలహాపై పూర్తిగా. 
'ఆధారపడలేము. ఈ పని మనమే స్వయంగా చేయవలసి ఉంటుంది. 


డీవిలోనూ ఒక కష్టం ఉన్నది. అదేమంటే - మానసిక స్థితి 


జీవన దేవత సాధన, ఆరాధన / 40 
ప్రతి వ్యక్తి తనను నిల్టేషిగా భావిస్తాడు; తాను సర్వగుణ 
'సంపన్నుడ్రనని అనుకుంటూ ఉంటాడు. ఈ స్థితి సంస్థరణకూ, వికాసానికీ 
ఆటంకం. లోపాన్ని గుర్తించకుండా దానిని ఎలా పూరించగలము? 
 అత్మవికాసపు వళ జీవన సాధన మార్గంలో ముందుందాలనే 
కోరిక కలిగిన ప్రతి వ్యక్తీ నిష్పక్షపాత వైఖరిని వికసింపడేసుకోవడం. 
మంచిది. ఇతరుల దోషాలను, దుర్గుడాలను వెదకదంలో ఉండే తీజ్ఞత 
తన విషయంలో కూడా ఉందాలి. నేరారోపణలో, ఇతరులసు. 
'కకంకితులను దేయదంలో ప్రతి వ్యక్తికీ ప్రావీణ్యం ఉంటుంది. సహజమైన 
ఈ ప్రవృత్తిని తారుమారు చేయడు ద్వారానే ఆత్మసమీక్షలోని ఈ ప్రాధమిక 
అవశ్యకత పూర్తి అవుతుంది, ఇది లేకుందా వ్యక్తిత్వం అందంగా. 
'తయారుకావదం అసంభవం. అది జరగకపోతే ఎవరికీ గొప్పదనాన్ని 
అందుకునే అవకాశం, ప్రగతిలో శిఖరాగ్రాన్ని చేరే అవకాశం దొరకడు. 
ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా మరొక ప్రశ్న 
ఉత్పన్నమవుతుంది- ఏమి జరగటంలేదు అనేది, ఆలోచించకూదనిదీ, 
'చేయకూడనిదీ, ఉపయుక్తం కానిదీ ఏమి జరుగుతోంది అనేది. వికాసం 
పాండి సంస్కారవంతులైనవారి దృష్టికోజాన్నీ స్వభావాన్నీ మార్గాన్నీ 
అర్థం చేసుకుంటూ - అటువంతిదేదైనా మనవల్ల జరుగుకూన్నదో లేదో 
చూడాలి. మనవల్ల అవిధంగా జరగకపోతే - దానికి కారణం ఏమిటో, 
నివారణ ఏమిటో గుర్తించాలి, ఈ రకమైన నిర్ధారణ జీవన సాధకులకు 
అనివార్య అవసరం. తన తప్పులను నిర్తక్ష్యం చేసేవాడు, భవిష్యత్తులో 
ఎక్కువ కీక్షణంగా, ప్రామాడికంగా మారాలని ఆలోబించనివాడు, 
అటువంటి ప్రణాళికలను తయారుచేసి వాటికోసం సంసిద్ధతనూ, 
'తత్సరతనూ చూపలేనివాడు గర్వించదగిన, గౌరవించదగిన స్థితికి 
'చేరగలదని ఆశించలేము. ఇతరుల సహాయం, పొగడ్త పొంది ఇంకా. 


జీవన చేవత సాధన ఆరాధన / 41 


ఉన్నతమైన స్థితి వరకు అతడు చేరలడా? 


సోమరితనం, నిర్లక్ష్యం, సంయమనం, అహన్యయం, ఉన్మత్తత, 
అస్తవ్యస్తత సాధకునికి ముఖ్య దోషాలు. నిషిద్ధ ఆలోచనలను, కార్యాలను. 
చేయడం పతన, పరాభవాలకు కారణాలు. సంకులిత స్వార్థపరత్వంలో 
'మునిగినవారు తమ దృష్టిలో, ఇవరుల దృష్టిలో పతనమౌతారు. క్రేష్టతనూ, 
ఆదర్భాలనూ వదిలివేసి లాభం పొందవచ్చని నీచులు అనుకుంటారు. 
కాని ఇటువంటివారు ప్రజల నిర్లక్ష్యాన్నీ సహకార రాహిత్యాన్నీ 
(భరించవలసి ఉంటుంది. తన ఆలోచన, శీలం, స్వభాపం, ప్యవహరణ' 
నీచంగా ఉంటే - బురదను వెంటనే కడిగివేసినట్లు, వాదిని కదిగివేసే 
ప్రయత్నం చేయాలి. బురద అంటించుకొని తిరగడం ఎపరికైనా 
అవమానకరమే. ఇదే విధంగా - మానవీయ ్రతిభ కలిగి ఉంటూ. 
క్షుద్రతన్యూ, నికృష్ణతనూ చూపడం కేవలం దురదృష్టకరం. అంతే కాడు. 
విదైనా మహత్రరం, ఉత్సాహవర్ధకం, అభినందనీయం అయిన ప్రగతిని 
సాధించే ఆధారం దానివల్ల చేతికందకుందా పోతుంది. కడుప్ప 
నింపుకోవడం, కుటుంబం కోసం చళ్చీ చెడడం ప్రతిభాశాలికి తగని, 
వనులు, ఈ పద్ధతిని పశు పక్ష్యాదులు చనిపోయే రోజు వరకు 
'అనుసరిస్తూనే ఉంటాయి. ఇదే వలయంలో తిరుగుతూ ఇతరులను. 
(త్రిప్పుతూ ఉండే మనిషి దేవతలకే దుక్రభమైన మానవ జన్మను చిల్లిగవ్వకు 
 అమ్ముకున్నవాదే అవుతాడు. 

నిత్యం అతృవిశ్లేషణ, సంస్కరణ, సత్రృవృత్తుల అభివృద్ధి అనే 
క్రమం జరుగుతూ ఉంటే - మనిషి ప్రగతి పథంలో ముందుకు, 
'సాగుతాడు. ఇంద్రియ సంయమనం, సమయ సంయమనుు, అర్థ 
సంయమనం, ఆలోచనా సంయమనములు వ్యావహారిక తపశ్చర్య, 
తపస్సువల్ల సంపత్తి సంపత్తి వలన సిద్ది లభిస్తాయి. దుషవృత్తుల నుండి 


జీవన చేవత సాధన, ఆరాధవ / 42 
పను తాను రక్షించుకొనే సంయమనకీలత ఎవరినైనా తక్తివంతనిగా 
చేస్తుంది. ఈ రాజమార్తాన్ని అనుసరిస్తే ఎవడైనా తనను తాను 


ఉద్దరించుకోగలుగుతాడు. 


విజ్ఞక, నిజాయికీ, బాధ్యతాయుతత్వం, సాహసం అనే నాలుగు. 
గుణాలను వ్యక్తిత్వపు అంతర్భాగాలుగా చేసుకోగలిగితే, వాదిని 
'పుణ్యములుగా భావించగలిగితే - వ్యక్తి చూస్తుండగానే తన సుఖాలను 
ఇతరులకు పంచే, ఇతరుల దుఃఖాలను తాను పంచుకునే ఉదార 
మనస్తత్వం నిర్మించుకునే స్థాయికి చేరగలడు. జీవన సాధనకు ఆధారం 
ఇదే. ఈ ఆధారంపై మనిషి తన జన్మను సార్ధకం చేసుకోగలుగుతాడు. 
సాప్తాహిక సాధన, అర్ధ సంవత్సర సాధన 

కారు ట్రలో నింపిన గాలి క్రమంగా తగ్గిపోతుంటుంది వాటిలో 
కాంతసేపదీకి కొత్తగాలి నింపవలసి ఉంటుంది. రైలుబండిలో బొగ్గునూ, 
నీటినీ మళ్లీ మళ్లీ నింపవలసి ఉంటుంది. కదుపు ఖాలీ అయినపుడు. 
మరల అహారం తీసుకోవాలి. జీవితం ఒకవిధంగా ఎండిపోతుంది. 
అప్పుడు అందులో ఒక కొత్త స్ఫూర్తి కలిగించదానికై కొత్త ప్రయత్నం 
చేయవలసి వస్తుంది. పండుగల, పర్వాల వెనుక గల ఉద్దేశ్యం 
ఉత్సాహం పొంగి, ఆ స్ఫూర్తితో తరువాత చేసే పనులు మెరుగు కావడం. 
ఆదివారం సెలవు దినంగా గడపడం వెనుక ఇదే దృష్టి ఉంటుంది - ఆ 
"సంస్థలో ఏర్చడిన స్తబ్దతను తొలగించడం. ప్రకృతి ఇదే విధంగా పనిదేస్తూ 
ఉంటుంది. కుండపోత వర్షం, నవనవోన్నేషమైన వసంత బుతువు 
ఇటువంటి క్రొత్తదనాన్నే నింపుతాయి. వివాహం, కష్టార్జితం - ఈ రెందు. 
ఆరంభములనూ మనిషి ఎల్లపుడూ గుర్తుపెట్టుకుంటాడు. వాటిలో 
ఉత్సాహాన్ని కలిగించే కొత్తదన మున్నది. 


జీవన చేవత సాధన, ఆరాధన / 43 

'జీవన సాధనలోని రోజువారీ కృత్యాలు ఇంతకుముందే 
చెప్పబడ్డాయి. నిద్రలేవగానే ఆత్మబోధ, పరుందవోయే ముందు తత్వవోధ, 
మొదటి జాములో భజన మూడవ జామున మననం. ఈ నాలుగు 
విథులూ నిత్యక్నలో సమ్మిశికమై ఉంటే - ధర అర్ధ, కామ, మోక్షమలనే 
నాలుగు ఆధారాలు తయారవుతాయి. మంచానికి నాలుగు కోళ్లు 
భవనానికి నాలుగు గోదలు. నాలుగు దిక్కులు, నాలుగు వర్ణముః 
నాలుగు ఆశ్రమములు, అంతఃకరణ చతుష్టయం ట్రసిద్ధి చెందినవే, 
 ప్రజ్ఞాయోగం యొక్క దైనిక సాధనలో ఇప్పుడు దెప్పిన నాలుగు ఆధారాల 
సంతులిత సమన్వయమున్నది. వీటన్నిటిలో కర్మకాండ తగ్గించబడింది, 
భావ చింతన పెంచబడింది, కనుక - దీర్థమైన కర్మకాండలలో 
మునిగిపోయి. లక్ష్యానికి దూరమయే అవకాశం ఉండదు. ఆకాంక్ష 
సక్రమంగా ఉంటే బుద్ధి సక్రమంగా నిర్ణయాలు చేస్తుంది. స్వభామం, 
పనిలో నైపుణ్యం సక్రమంగా ఉంటాయి. నిత్యకర్మల నియమబద్ధత 
స్వభావంలో అంతర్భాగం అవుతుంది. అపుడు జీవన క్రమం అదే 
మూసలో రూపుదిద్దుకుంటుంది. 

'జీవన సాధనకు రెండు పర్వములున్నాయి - ఒకటీ సాప్తాహివం, 
'తెండవది అర్ధవార్నికం. సామాన్యంగా జనం సాప్తాహికాలను ఆదివార 
'గుడువారాలలో జరుప్తతారు. అయితే, పరిస్థితులు కారణంగా మరో 
రోజు అనుకూలంగా ఉంటే, దానిని స్వీకరించవచ్చు. అర్ధవార్షికాలు 
అశ్వయుజ, దైత్రమాసాలలో వచ్చే నవరాత్రులు, వీటిలో సాధన తొమ్మిది. 
రోజులు చేయవలసి ఉంటుంది. ఈ రెండు పర్వాల రెండు విశేష 
ఉపాసనలను జీవన క్రమంలో సమ్మిళితం చేయటం వల్ల మధ్యలో ఏర్పడే 
నిరుత్సాహం, దిగజారుడు కొలగించబడుతూ ఉంటాయి. వీటీవల్ల 
సంపాదించే విశేషమైన శక్తివల్ల మందకౌదితనం తొలగుతుంది. 


జీవన చేవత సాధన, ఆరాధన / 44 

సాప్తాహిక విశేష సాధనలో నాలుగు విశేష నియమాలను 
అనుసరించవలసి ఉంటుంది. 1. ఉపవాసం 2 బ్రహ్మచర్యం 3. ప్రాణ 
సంచయం 4 మౌనం. వీదీలో రెండింటికి కాన్ని 'విశేష కృత్యాలు 
చేయవలసి ఉంటుంది. జిహ్వ, జననేంద్రియం - ఈ రెండే పది 
'ఇంద్రియాలలో (ప్రబలమైనవి. వీటిని సాధన చేయడం ద్యారా ఇంద్రియ. 
సంయమనం సిద్ధిస్తుంది. ఈ ప్రథమ చరణం పూర్తి అయితే తరువాతి 
చరణమైన మనోనిగ్రహంలో విశేషమైన కష్టమేమీ ఉందదు, 

జిహ్వా యొక్క అసంయమనం తినగూడని పదార్థాలను. 
అధికంగా తినాలని కోరుతుంది. కటువైన మాటలు, అబద్దాలు, 
'అతివాగుడు, అన్యాయప్తు మాటలు నాలుక ద్వారానే వెలువడతాయి. 
అందువల్లనే జిహ్వకు నాలుక, వాడి- ఈ రెందు ఇంద్రియాల పేరు 
ఉన్నాయి. జిహ్వను సాధన చేయడానికి అస్వాద (రుచులను కోరని) 
(వ్రతాన్ని తీసుకోవాలి. ఉప్పు, మసాలాలు, రీపి, పులుపు మొదలైన రుచులు, 
'జివ్వాను తిందిపోతును చేస్తాయి. సాత్వికమైన, జీర్ణమయే పదార్థాలను. 
ఆది తిరస్కరిస్తుంది. బాగా చేగిన, మసాలాలతో నిండిన, తియ్యది. 
వదార్థాలలో దొరికే చిత్రవిచిత్రమైన రుచుల కోనం నాలుక 
ఆశపడుకుంది.. దానికి ఆభక్ష్య పదార్థాలే రుచిగా అనిపిస్తాయి. 
పదార్థాలను అబగ్భా అతిగా కదుపులో చేర్చిన ఫలితంగా - కడుప్త 
చెడిపోవడం ప్రారంభం అప్పుతుంది. ఆ పదార్థాలు కుళ్లిపోవడం వల్ల 
క్త 'రిత మవుతుంది. చెడిపోయిన రక్తము అనేక రకాలైన 
వ్యాధులకు కారణ మౌతుంది. ఈ విధంగా జిహ్వా యొక్క వికారాలు 
తినేవారిని పతన కూపంలోకి శ్రోసివేస్తాయి; అరోగ్యానికి గొడ్డలిపెట్టు, 
'అప్పతాయి. ఈ రెండు విపత్తుల నుండి రక్షింపబడడంలో జిహ్వాపై 
నిగ్రహం ఒక తపస్సాధన అవుతుంది. రోజూ కుదరకపోతే కనీసం. 


జీవన చేవత సాధన, ఆరాధన / 45 
వారంలో ఒకరోజయినా జహ్వకు విశ్రాంత ఇవ్వాలి. ఆ విధంగా జిహ్వా 
తన దుర్గుణాల నుండి బయటపడే ప్రయత్నం చేయగలుగుతుంది. 

ఉపవాసం కదుప్తనకు సాప్తాహిక విశ్రాంతి. దీనివలన అరు. 
రోజుల ఎగుకు దిగుడులు సర్టుకుంటాయి. తరువాడి రోజులలో సరైన 
మార్గాన్ని అనుసరించే అవకాశం లభిస్తుంది. నీరు మాత్రం తీసుకొని 
ఉపవాసం ఉందలేనివారు కూరగాయల రసం కాన్న, పండ్లరసం కాని 
తీసుకోవచ్చు. పాలు, మజ్జిగతో కూడ ఉందవచ్చు. ఆదీ కుదరకపోతే, 
'ఒక పూట నిరాహారంగా ఉండవచ్చు. రోజంతా మౌసంగా ఉండలేక 
పోయినా, ఏదో ఒక సమయంలో రెండుగంటల సేవు మౌనం. 
పాటించవచ్చు. ఈ చివ్నాపూజ ద్వారా కూడా రెండు ప్రయోజనాల 
ఉద్దేశమూ స్మరణలో ఉండి, భవిష్యత్తులో పాటించవలసిన నియమాలపై 
ధ్యానాన్ని కేంద్రీకరించవచ్చు. జప్వాపై నియంత్రణ సాధించడం సాప్తాహిక 
వేష సాధనలో తొలిమెట్టు. 

రెండవ ఆధారం - బ్రహ్మచర్యం. నిర్జీతమైన రోజున శారీరిక 
బ్రహ్మచర్యం పాటించవలసిందే. లైంగిక చర్యకు దూరంగా ఉండవలసిందే. 
మానసిక బ్రహ్మచర్యాన్ని కూడా అనుసరించాలి. ఇందుకోసం చెడు దృష్టినీ, 
అశ్లీల కల్చనలనూ వదిలివేయాలి. పురుషుడు స్రీని దేవిగా, స్రీ పురుషుని 
'దేవకగా చూడాలి. పూజ్య భావనలు మమనులో పాంగాలి. అన్న-ెల్లెలు, 
'తండ్రి-కూతురు, శల్లి-విద్దలు - అనే దృష్టితో ఇరువురూ పరస్పరం. 
పవిత్ర భావన కలిగి ఉండాలి. చివరకు భార్యా భర్తలు కూడా ఒకరికి 
ఒకరు. అర్జాంగులు. అనే. ఉన్నత. స్థాయి. ఆత్మీయతను. 
“పెంపొందించుకోవాలి. అశ్లీలత అనాచారంలో భాగం. కమక- 
అటువంటి చెడు ఆలోచనలను దగ్గరకు రానీయకూడదు. శరీర 
సంయమనంతో పాటు మానసిక పూజ్య భావం సమన్వయపడినపుడే 


'జీవన దేవత సాధన, ఆరాధన / 46 
సంపూర్ణ బ్రహ్మచర్యం సాధ్యపడుతుంది. దీనివలన మనోబలం వృద్ధి 
చెంది, కాముకతతో కూడిన అనేక దుర్భావనల నుండి సహజంగానే 
విముక్తి బభిస్తుంది. వారంలో ఒకరోజు ఈ లక్ష్యంపై భావనలను. 
కేంద్రీకరిస్తే, దాని ప్రభావం తరువాతి ఆరురోజుల వరకు ఉంటుంది. 

మూడవ సాప్తాహిక అభ్యాసం- ప్రాణ సంచయం. ఏకాంతంలో 
కళ్లు మూసుకొని అంతర్ముఖులమై సమస్త విశ్వం ప్రాణ వైతస్యంలో 
నిండి ఉన్నదని ధ్యానం చేయాలి. ఆహ్వానించి ఆకర్షించినపుడు అది 
ఎవరికైనా ఎప్పుడైనా అధికంగా లభిస్తుంది. దీనికోసం ప్రాణాయామం. 
చెయ్యాలి. ప్రాణాయామానికి అనేక పద్ధతు లున్నాయి. వాటిలో 
అన్నిటికంటే తేలికైనది - 

వెన్నెముకను నిలారుగా ఉంచి కూర్చోవాలి; కండ్లు మూసుకొని 
(ఉండాలి. రెండు చేతులు రెందు మోకాళ్లపై ఉందాలి, శరీరాన్ని స్థిరంగా. 
ఉంచి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. 

గాలి పీల్చే సమయంలో విశ్వవ్యాప్తమైన ప్రాణచేతన నాసికా. 
మార్గం ద్వారా మొత్తం శరీరంలో వ్యాపిస్తూన్నదని భావన చేయాలి. 
దానిని జీవ కణాలు పూర్తిగా తనలో నిండుతున్నాయనీ, ప్రాణం బలంగా. 
శరీరం, మనసు, అంతకరణలతో కలగలసి పోతున్నదనీ, తన శరీరంలో, 
మనసులో చౌరబడి. ఉన్న వికారాలు గాలితో పాటు బయటకు, 
'వస్తున్నాయనీ, అవి తిదిగివచ్చే మార్గం మూసుకు పోయిందనీ భావన 
చేయాలి. ఈ బహిష్మరణతో పాటు మనలో నింది ఉన్న అవాంఛనీయ. 
తత్వాలు కొలగిపోతున్నట్లు అనుభూతి చెందాలి; వ్యక్తీత్వం పూర్తిగా 
తేలికవుతున్నట్లు అనుభూతి చెందాలి, తీజ్ణత, ప్రామాణికత నిలిచిఉన్నట్లు 
అనుభూతి చెందాలి 


జీవన దేవత సాధన, ఆరాధన / 47 

'సాప్తాహిక ఆభ్యాసంలో నాలుగవది మౌన సాధన. మౌనం. 
'రెండు గంటలకు తగ్గకూదదు. మౌన కాలంలో ప్రాణసంచయన సాధన 
కూడ జరగవచ్చు. 

నిర్భ్ధారించబడిన ఈ పనులతో బాటు రోజువారీ సాధన, 
స్వాధ్యాయం, సంయమనం, సేవ అనే నాలుగు కార్యక్రమాలలో ఏది. 
ఎంత వరకు జరుపగలమో దానికోసం అంత ప్రయత్నం చేయాలి. 
"సేవా కార్యక్రమాలకు ప్రత్యక్ష అవకాశం లేకపోతే, దానికి బదులు ప్రతి 
రోజూ ఇచ్చే ఆర్థిక అంశదాసంతో పాటు ఇంకొంత దానం ఇచ్చే 
ప్రయత్నం దేయాలి. ఈ దబ్బును స్‌జ్ఞానం పెంపొందించడానికి 
అపనరమైన జ్ఞానయజ్ఞం కోసం ఉపయోగించాలి. పీడితుల సహాయం. 
కొరకు అవకాశమున్న ప్రతిసారీ ఏదో కొంఠ చేస్తూ ఉండడం సామాన్య 
సాధనా క్రమంలో సమ్మికితమై ఉండాలి. జ్ఞానయజ్ఞం ఉన్నత స్థాయి 
బ్రహ్మయజ్ఞం దీనిలో లోకకళ్యాణం మిళితమై ఉన్నది. సాప్తాహిక సాధన 
చేసే రోజున ఇటువంటి శ్రేస్టమైన సత్మర్మలలో లగ్నమై ఉండాలి. 

అర్ధ సంవత్సర సాధనలు అశ్యయుజ, చైత్ర మాసాలలో 
తొమ్మిది. తొమ్మిది రోజుల పాటు చేయాలి. ఈ నవరాత్రులలో గాయత్రీ 
మంత్రం 24వేల సార్లు చేయడం ప్రాచీన కాలం నుండి పరిపాటిగా. 
వస్తూన్నది. ప్రతి సాధకుడూ అలా చేయాలి. జాత్‌ లేదా లింగ భేదం 
లేకుందా ఏ అధ్యాళ్మ (్రేమికుడైనా దీనిని నిస్సంకోచంగా చేయవచ్చు. 
కొద్ది లోపం జరిగినా, ఈ సాల్విక సాధనలో ఏ విధమైన నష్టం జరగదు. 
తొమ్మది రోజులలో ప్రతిరోజూ 27మాలల గాయత్రీ జపం చేయడం. 
'ద్వారా 24 వేఐ జమ సంఖ్య పూర్తి అవుతుంది. చివరి రోజు కవీసం 24 
'ఆహుకులు అగ్నిహోత్రంలో వేయాలి. చివరి రోజున హవన యజ్ఞం. 
జరపడానికి అవకాశం లేకపోతే, మరొకరోజు దాన్ని జరపవచ్చు, 


జీవన చేవత సాధన, ఆరాధన / 48 

'అనుష్థానాలలో దిగువ నియమాలను పాటించాలి - 
1 ఉపవాసానికి వీలుపడకపోలే, ఒక పూట భోజనం చేయాలి, లేదా 
'ఆస్వాద బ్రతాన్ని ఆచరించాలి. 2. బ్రహ్మచర్యాన్ని పాదీంచడం. లైంగిక 
చర్యపై, అశ్లీల ఆలోచనలపై నిగ్రహం. 8, తన శారీరిక ఆవశ్వకతలను. 
'వీలయిసంతవరకు తానే తీర్చుకోవడం. 4 హింస ద్వారా తయారైన 
చర్మ వస్తువులను ఉపయోగించకుండా ఉండడం. మంచంపై కాక, 
'చెక్కబల్లపై లేక నేలపై పరుండడం. 

ఈ నియమాల ఉద్దేశ్యం ఈ తొమ్మిది రోజులూ విలాసవంతమైన 
లేక అస్తవ్యస్తమైన విచ్చలవిడి జీవితం గదపకుండా ఉందడం; జీవితంలో 
'తపసంయమనాల విధి విధానాన్ని అధికంగా అనుసరించడం; తొమ్మిది. 
రోజుల అభ్యాసం రాబోయే ఆరునెలల వరకు మనల్ని ప్రభావితం 
చేయడం; సంయమనంతో నిండిన జీవితమే ఆత్మకళ్యాణాన్నీ లోక 
'కళ్యాజాన్నీ సాధిస్తుందనే భావన నిలచి ఉండడం. అందువల్ల జీవన 
చర్యను ఈ దిశలో మలచుకోవాలి, 

అనుష్టానం అంతంలో పూర్ణాహతిగా బ్రహ్మ భోజనం జరపడం. 
ప్రాచీన సంప్రదాయం. సరియైన బ్రాహ్మణుడు దొరకని కారణంగా నేడీ 
వని తొమ్మిదిమంది కన్యలకు. భోజనం చేయించటం ద్వారా 
పూర్తువ్తతోంది. కన్యలు వీ కులు వారైనా కావచ్చు. ఈ విధానంలో 
స్రీని డేవీ స్వరూపంగా గౌరవించడం అనే భావం ఇమిడి ఉన్నది. 
'అహ్మాదారిణులు కనుక కన్యలు మరింత పవిత్రులు. 

చలామణీలో ఉన్న బ్రహ్మభోజునపు రెండవ రూపం వితరణ, 
ప్రసాదంగా ఏదైనా తీపి పదార్ధాన్ని కొద్ది కొద్దిగా పంచే నియమం కూడా. 
ఉన్నది. తన వికరణ ప్రయోజనాన్ని ఎక్కువ మందికి అందించే ఉద్దేశ్యం. 


జీవన దేవత సాధన, ఆరాధన / 49 
ఇందులో ఉంది. ఒకరి కడుపు నింపడం కంటే వంద మందికి నోరు. 
తీవి చేయడం మేలు, ఎందుకంటే- ఇచ్చేవారూ, పుచ్చుకునేవారూ దాని 
'మహిమన్తూ, దాన్ని వ్యాప్తి చేసే అవసరాన్నీ గుర్తిస్తారు. 

'పరమాన్నాన్ని పంచడం కంటే - చౌకగా యుగ సాహిత్యాన్ని 
'పంచడు వల్ల వితరణలోని ఆశయాన్ని పూర్తి చేయవచ్చు. “యగ నిర్మాణ 
సత్సంకల్పం” అనే అతి చౌక అయిన పుస్తకం ఇందుకు మరింతగా 
ఉపయోగపడుతుంది. ఇటువంటివే ఇతర చిన్న పుస్తకాలు కూడా యుగ 
నిర్మాణ యోజన ద్వారా ప్రచురింపబడ్డాయి. వీటిని పంచపచ్చు, లేదా 
తక్కువ ధరకు అమ్మవచ్చు. సత్సాహిత్యాన్ని ప్రసాదంగా పందే ప్రక్రియ 
నవరాత్రి అనుష్టానాలలో అంతర్భాగం కావాలి. 

స్థానికంగా ఉండే సాధకులు సామూహిక సాధన చేయవచ్చు. 
చివరలో సామూహిక యజ్ఞం జరుపవచ్చు. కలసి భోజనం చేసే ఏర్పాటు 
చేయవచ్చు. దీనికి తోడుగా కథా ప్రవచనం, కీర్తన, ఉపన్యాసం ఏర్పాటు. 
'చేయగలిగితే- బంగారానికి తావి అబ్బినట్లు అవుతుంది. 
ఆరాధన, జ్ఞాన యజ్ఞం 

శారీరిక ఆరోగ్యానికి మూడు గుర్తు లున్నాయి - 1. మంది 
ఆకలి 2. గాఢమైన నిద్ర 3. పని చేసేందుకు స్ఫూర్తి, ఆత్మిక సామర్ధానికి 
మూదు గుర్తులున్నాయి - 1. ఆలోచనలలో ఉత్కష్టత, 2 శీలం పట్ల 
నిష్ట 3. వ్యవహరణలో పుణ్య సంపాదనకు ప్రాధాన్యం. వీటినే ఉపాసన, 
సాధన, ఆరాధన అంటారు. ఆత్మిక ప్రగతి యొక్క లక్ష్యం మనుష్యులలో 
'దేవత్వం పెంపొందడం, ఇచ్చేనారిని దేవత లంటారు. దీనిని ధర్మధారణ 
అనీ, సేవా సాధన అనీ అనవచ్చు. వ్యక్తిత్వంలో అణకువ పెరిగే, సేవ 
చేయాలనే కోరిక కలగక తప్పదు. సేవా సాధన వలన గుణ కర్మ 


జీవన దేవత సాధన, ఆరాధన / 50. 

'స్వభావాలలో సదాశయం నిండుతుంది శిష్టాదారం పెరిగినప్పుడు మనిషి 
పరమార్ధ పరాయణుడు కాకుండా. ఉందలేరు. భూమిపైన మానవ 
శరీరంలో నివసించే దేవతలను 'భూసురులు' అంటారు. సాధువులూ, 
(బ్రాహ్మణులూ భూసురులు అవతారు. బ్రాహ్మణులు ఒక పరిమిత క్షేత్రంలో 
పరమార్థ కార్యాలలో నిమగ్నులై ఉంటారు. సాధువులు పరివ్రాజకులుగా 
'సత్రవృత్తులను పెంచే ఉద్దేశ్యంతో అవసరమైన స్థలాలకు చేరుకుంటారు. 
వారి కార్యకలాపాలు, గాలి వలె, ప్రాణాన్ని ప్రవహింపజేస్తాయి, 
'మేఘాలవరె వర్షించి, పచ్చదనాన్ని నింపుతాయి. 

ఆత్మిక ప్రగతి ప్రయోజనాన్ని గుర్తించడానికి గీటురాళ్సు రెందు: 
ఆలోచనలో, శీలంలో మానవతా గరిమ కనబడడం; పరమార్థ 
సరూయణత చేతలలో ఉండడం, 


స్థూలంగా దాన పుణ్యాన్ని పరమార్థమని అంటారు. కాని 
ఇందులో ఆలోచనా శీలత తీవ్రంగా ఉండడం ఆవశ్యకం. దుర్దటన 
బారిన పడినవారికి, ఆక్ముక కష్టాలలో చిక్కిన వారికి తాత్మాలిక సహాయం. 
అవసర మవుతుంది. వికలాంగులకూ, అనమర్థులడూ జరుగుబాటు. 
దొరకాలి. లేమిలో ఉండేవారిని, వెనుకబడినవారిని స్వావలంబులుగా. 
చేయడానికి పరోక్షంగా నహాయం చేయాలి. మానవోచితమైన. 
జరుగుబాటు కలిగిఉండే విధంగా వారికి పని ఇచ్చి, దానికి మూల్యం 
చెల్లించాలి. పని లేనివారికి పని దొరుకుతుందనే దృష్టితోనే గాంధీజీ 
ఖాడీకి ప్రాముఖ్యం ఇచ్చారు. ఇతర కుటీర పరిశ్రమలు ఇదే క్రేడిలోకి 
వస్తాయి. నిరుద్యోగాన్ని దూరం చేసే సాధనాలను ఏర్పరచి, లేమిలో 
 ఉండేవాళ్లకు సహాయం చేయవచ్చు. ఉచితంగా పొందే అలవాటును. 
"పెంచడం దానం కాడు. దీనివల్ల సోమరితనం అలవాటవుతుంది; 


'జీవన చేవత సాధన, ఆరాధన / 51 

నిర్లక్ష్యం, వ్యననాలు పెరుగుతాయి. కీసుకునేవారికి చిన్నతనం. 
కలుగుతుంది. ఇద్చేవారిలో అహంకారం పెరుగుతుంది. ఈ రెండు 
 ప్రవృత్తులూ హితకరమైనవి కావు. ఆందువలన బెబిత్యాన్నీ సత్భలితాన్నీ 
దృష్టిలో ఉంచుకొని దానం ఇవ్వాలి, అలా కాకపోతే, దానం పేరు మీద 
ధనం దురుపయోగం అవుతుంది. దానివల్ల స్వావలంబన పట్ల ఉత్సాహం. 
నశిస్తుంది. 

'డానాలలో సర్వ క్రేష్టం జ్ఞానదానం. దీనిని బ్రహృయజ్జమని 
కూడ చెప్తతారు. సద్భావనలను, సత్రవృత్తులనూ పెంచే ప్రయతృమే 
పరమార్థం. సదాలోచన లోపం వల్లనే జనం అనేక దుర్గుణాలను 
 అలపరచుకుంటారు, పతన పదాభవాల కూసంలో పడిపోతారు. సరైన 
ఆలోచన చేయగలిగితే, సర్వసమర్శడైన మనిపికి తన సమస్యలను తానే 
పరిష్కరించుకునే మార్గం లభిస్తుంది. వికలాంగులు, అనమర్థులు, 
'దుర్దటనలలో చిక్కుకున్న వారు తప్పు - సరైన ఆలోచన చేసే మార్గాన్ని 
కనుగొన్న వారు ఉన్నత స్థానం పొందకుండా ఉండలేరు; ముందుకు 
'వెళ్లకుందా ఉండలేరు; తమ సమస్యలను తామే పరిష్మరించుకోకుండా. 
ఉండలేరు. జన మానసాన్ని సంన్మరించదానికీ, సత్ర్రవృత్తులను 
'పెంపాందించదానికీ తన యోగ్యతకూ, పరిస్థితులకూ. అనుగుణంగా. 
ప్రయత్నించడం అత్మిక ప్రగతికి అనుసరించవలసిన విధానం. 

సమకాలీన సమస్యలు ఉంటాయి. పరిస్థితుల కనుగుణంగా 
వాటికి పరిషారం వెదకవలసి ఉంటుంది. ప్రాదీన పురాణాల ద్వార్కా 
(ధర్మ శాస్త్రాల ద్వారా యుగ ధర్మాన్ని నిరూపించలేము. దానికోసం నేది 
ఆచార వ్యవహారాలనూ, వాతావరణాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. 
అందువల్ల యుగ మనీషులకే ఎల్లప్పుడూ గౌరవం లభిస్తూ వచ్చింది. 


జీవన చేవత సాధన, ఆరాధన / 52 
'నేకుకూడ ఇదే ప్రక్రిమను అవలంబించాలి. యుగ మనీషుల బోధనలను 
అనుసరించాలి, సత్‌జ్ఞానాన్ని పెంపొందించుకొనే విధానం ఇదే, 
అక్షరాస్యతవలె ఇది వ్యక్తి, సమాజాల ముందున్న నమన్యలను. 
'పరిష్టరించగలుగుతుంది. ఆల్మోన్నతి కోసం ఆరాధనను, సేవా సాధనను. 
ఈ ఆధారంపై కనుగొనవలసి ఉంటుంది. జన మానస సంస్మరణకూ. 
'సత్రవృత్తుల అభివృద్ధికీ సర్వోత్తమ ఆధారంగా బౌద్ధిక, నైతిక, సామాజిక 
రంగాలలో యుగధర్యాన్ని ప్రతిష్టించాలి. 

దూరదృష్టి కల వివేకవంతు లందరూ భావ విప్లవంలో 
నిమగ్నులు కావాలి. దీనికోసం - ప్రజలు యుగధర్మాన్ని గుర్తించి పని 
చేయడానికి ప్రేరణ లభించే విధంగా కలాన్సీ వాడినీ, దృశ్య, శ్రవణ 
'మాధ్యమాలనూ ఉపయోగించాలి. సార్వజనీనం, సర్వవ్యాపకం అయిన 
జ్ఞాన యజ్ఞమే నేటి సర్వశ్రేష్ట పరమార్థం. దీనిని ఉపేక్షించి-చౌకబారు. 
పొగడ్తల కోసం చిల్లర మల్లర ప్రచారాలు చేయదం వల్ల వాస్తవిక 
ప్రయోజనం సిద్ధించదు. 

ఈ చైతన్యాన్ని మరింతగా (ప్రజ్వలింపజేయదానికై ప్రాథమిక 
అవసరం యుగ సాహిత్యం. దానిని ఆధారం చేసుకొనే చదవడం- 
చదివించడం, వినడం-వినిపించడం సాధ్యపడుతుంది. చదవగలిగిన 
వారిచేత చదివించడం ద్వారా, చడువురానివారికి వినిపించటం ద్వారా. 
ప్రజా సమూహానికి సర్రైన దిశ అవ్వగలుగుకాము. దీనికోసం ప్రజ్ఞాయోగ 
సాధకులు సంబీ-పుస్తకాలయాన్ని నడపడానికి తమ సమయాన్నీ, 
'డబ్బునూ ఉపయోగించాలి, సత్సాహిత్యాన్ని కొనడం పలువురికి కష్టమే. 
'భౌతిక్క స్వార్ధ సాధనాలు తప్ప మిగిలినవేవీ పట్టని ఈ రోజులలో 
ఆదర్శాలను గురించి చదివే, వినే అభిరుచే ఉందదం లేదు. కనుక - 
యుగ సాహిత్యాన్ని చదివించడానికీ, తిరిగి తెచ్చుకోవడానికీ చదువుకున్న 


జీవన చేవత సాధన, ఆరాధన / 53 
వార్‌ ఇళ్లకు వెళ్లాలి. వారికి చదువదగిన పుస్తకాలను ఇచ్చి తిరిగి 
తెచ్చుకోవాలి. ఈ చిన్న పని వల్ల జ్ఞానయజ్ఞ మహా ప్రయోజనం. 
పూర్తవుతుంది. చదువ్వరానివారికి వినిపించడాన్ని దీనితో కలిపి 
నిర్వహించాలి. 

గోప్టులకూ, సభా సమ్మేకనాలకూ, కధా ప్రవచనాలకూ తగు. 
ప్రాముఖ్యం ఉన్నది వీటిని సత్సంగం అంటారు. కలం ద్వార్కా వాణి, 
ద్వారా ఈ పనులను ఏదో ఒక రూపంలో ఎక్కడైనా జరుపవచ్చు. తాను. 
ఉదాహరణగా నిలబడడం అన్నిదీ కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. 
ఆదర్భాలనేవి కేవలం వినటానికీ, చదవటానికీ మాత్రమేననీ నిత్య 
జీవితంలో వాటిని అమలుజరవలేమనీ ప్రజలు భావిస్తున్నారు. 
జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించేవారూ, భావ విప్లవాన్ని ప్రస్తావించేవారూ ఏమి. 
చెప్పుతారో, ఇతరుల చేత ఏమి చేయించాలని కోరుతారో వాటిని 
స్వయంగా తమ వ్యవహరణలోనికి దింపి చూపించాలి. ఇతరులను 
మార్చటం కంటే తమను తాము తెలుసుకోవడం, మార్చుకోవడం చాలా. 
తేలిక. ఉపదేశం ఇద్చే వాళ్లు, ఆత్మిక ప్రగతి కొరకు ఆరాధనా వ్రతం 
చేసేవాళ్లు తామ చెప్పేద్సీ చేసేదీ ఒకటే అని చూపించాలి. 

ఆదర్శవాదంలో ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి ఇది తప్పనిసరి. 
అయినప్పటికీ ఇందులో పూర్ణత్వం లభించేంతవరకు. ఖాళీగా. 
'కూర్చానవలసిన అవసరం లేదు. ఆరవ తరగతి చదివేవాదు ఐదవతరగతి. 
చదివే వానికి కొద్దో గొప్పో సహాయం చేయగలడు. తమకంటే తక్కువ 
యోగ్యత, స్థితి కలవారికి మార్గం చూపటంలో ఎవరైనా సమర్థులు, 
'సఫలురు కాగలుగుతారు. 

ఈ రోజులలో పైన చెప్పిన ప్రయోజనాలు యంత్రాల 


జీవన చేవత సాధన, ఆరాధన / ఈ 
సహాయంతో చాలావరకు సాధించవచ్చు. ప్రాచీన కాలంలో పుస్తకాలను 
చేతితో వ్రాసేవారు. కాని ఇప్పుడు ముద్రణాలయాలలో యంత్రాల 
సహాయంతో ముద్రిస్తున్నారు. దృశ్య, త్రవణ మాధ్యమాలలో కూడా చాలా. 
సౌలభ్యాలు ఉన్నాయి. వాటిని జ్ఞానాన్ని విస్తరించచేయటానికి 
ఉపయోగించవచ్చు. టేప్‌ రికార్డులతో లౌడ్‌స్స్‌కర్‌ను ఉపయోగించి 
సంగీతాన్నీ ప్రవచనాలనూ వినిపించవచ్చు. స్లయిడ్‌ ప్రొజెక్టర్‌ తక్కువ 
పెట్టుబడితో ప్రజారంజనంతో పాటు లోక కళ్యాణం అనే ప్రయోజనాన్ని 
సాధించే ఉపకరణం. దీనికోసం వీడియో క్యాసెట్లు తయారు చేసి టివి 
ఉన్నచోట చూపించవచ్చు. టేప్‌ప్లేయర్‌పై టేప్‌లు వినిపించవచ్చు. 

గోడలపై ఆదర్శ వాక్యాలను వ్రాయడం ఒక మంచి పద్ధతి, 
వీటికి యాంట్రిక సంస్మరణ ఫర్నీచర్‌పై, హేండ్‌ బ్యాగులపై అంటించే 
“స్టిక్కర్‌. ఇది అధారంగా సదాలోచనలకూ సద్భావనలకూ మంచి 
'ప్రదారం జరుగుతుంది. సినిమా ధియేటర్లలో స్లయిధ్గు చూపించడం. 
'ద్వారా అసంభ్యాకులకు ఉపయోగకరమైన (ప్రేరణలను కలిగించవచ్చు. 

ఎక్కడ కొద్దిమంది చేరకారో అక్కడ సంగీత బృందాలు తమ. 
'ప్రదార కార్యాన్ని ఆరంభించవచ్చు. లౌద్‌స్సేకర్ల నుండి రికార్డులను, 
'టేప్తులను వినిపించవచ్చు. ఈ సందర్భంలో దీప యజ్ఞ ప్రణాళిక చౌక్క 
సుగమం, సఫలం అయిన ప్రక్రియ. దీవి ద్యారా ఆత్మ నిర్మాణం, 
మధ్యాహ్న కాలంలో మహిళా సమ్మేళనాల ద్వారా కుటుంబ నిర్మాణం, 
రాత్రి కార్యక్రమంలో సమాజ నిర్మాణం అనే సంస్టకించే ప్రక్రియనా, 
స్థాన విధానాన్నీ ప్రవేశపెట్టవచ్చు. 

'రాత్రి సమయంలో కుటుంబంలో కథలు చెప్పడంలో ప్రత్యేక 
ప్రయోజనం ఉంది. దీనికోసం ప్రజ్ఞా పురాణం లాంటీ కథల పుస్తకాలు. 


(జీవన చేవత సాధన ఆరాధన / 55 
ఉపకరిస్తాయి. ఆలోచనల కలబోత, వాద ప్రతివాదాల పోటీలు, కవి 
"సమ్మేళనాలు కూడా తక్తువ ఉపయోగకరమైనవి కావ. ప్రతి వ్యక్తీ కవితలు 
స్వయంగా అల్లలేక పోవచ్చు. కాని ఇతరులు రచించిన (ప్రేరణ ఇ్ఫే 
కవితలను వినిపించే ఏర్పాటు ఎక్కడైనా చేయవచ్చు. చిత్ర ప్రదర్శనాలను. 
కూడా వీలున్న స్థలాలలో ఏర్పాటు చేయవచ్చు. వెదికితే - ఇటువంటి. 
కార్యక్రమాలు అనేకం స్ఫర్తిస్తాయి. భావ విష్లవం, సత్హ్రవృత్తుల జస 
'దుప్త్రవృత్తుల నిర్మూలనల కోసం వ్‌ కొద్దిగా అయిన్నా 
అయినా చేయాలని అనుకుంటే - ప్రతిచోటా గో 
'మార్గం లభిస్తుంది. అన్వేషించేవారు అదృశ్యంగా ఉన్న పరమాత్ముత్తి 
"సైతం చేరగలరు. జ్ఞానయజ్ఞ ప్రక్రియ విస్తరణకు మార్గం లభించకుండా. 
ఉంటుందా? కావలసిందల్లా - దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం, 
దానిపట్ల శ్రద్ధ వహించడం. 

ఉపాసన ద్వారా భావన, జీవన సాధన ద్వారా వ్యక్తిత్వం, 
ఆరాధన ద్వారా క్రియాశీలత సంస్మరించబడి వికసిస్తాయి. ఆరాధన 
'ఉదాకమైన సేవా సాధన ద్వారానే సిద్ధిస్తుంది. సేవా కార్యక్రమాలలో 
సామాన్యంగా ప్రజలకు సౌకర్యాలు అందించేవి ఉంటాయి. మరొకరి: 
బాధనూ, కారతనూ తొలగించడం మరింత గొప్ప సేన పతన స్థితి 
నుంది తప్పించి, వ్యక్తిని ఉన్నత స్థితికి తేవదం ఉత్తమోత్తమమైన సేవ. 
సౌకర్యాలను పెందే సేవన్యూ బాధలను తొలగించే సేవనూ ధనికులు 
ఎవరైనా చేయగలుగుతారు. కానీ, పతనాన్ని నివారించే సేవ అత్మదేతన 
కలిగిన వ్యక్తి ద్వారానే సాధ్యపడుతుంది. భౌతిక సంపద ద్వారా కాక - 
'దైవీ సంపద ద్వారా జరుగుతుంది ఈ సేవ దైవీ సంపద ఇచ్చిన కొలదీ 
తరిగిపోడు, పెరుగుకుంది. కనుక, అది అందరికీ సులువైనది, శ్రేష్టమైనది. 


(జీవన చేవత సాధన, ఆరాధన / 56 

'సంక్‌లూ, బుష్కులూ పతన నివారణ సేవకు ప్రాధాన్యం ఇస్తూ 
వచ్చారు. కనుకనే, వారు పూజ్యులు అయినారు. సేవను పొందినవారు. 
'కూడ గొప్పవారు అయినారు. జ్ఞానయజ్ఞమనే ఈ ఉత్తమోత్తమ సేవను. 
ఎవరైనా చేయగలుగుతారు. తద్వారా వారు స్వయంగా ప్రయోజనం 
'పాందుకారు; లెక్కలేసంతమందికి ప్రయోజనాన్ని చేకూర్చి, పుణ్యాన్ని 
'సంపాదించగలుగుతారు. 


